మహాత్తుడు 


+ సంక్షిప్త జీవిత కథ + 


బాలసాహిత్యం 


దాశరధి రంగాచార్య 


pe 
/ (aay విరాలాం[ట ఏబైషింగ్‌ హోస్‌ 


విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌ స్టి హీట్‌, 
హైదరాబాద్‌ - 500 001 ఆం.ప్ర. 


MAHATHMUDU by Dasarathi Rangacharya 


గత ముద్రణ : ఏప్రిల్‌ 1961 








2350/51 


1000 







వి.పి, హెచ్‌. ప్రథమ ముద్రణ: మార్చి, 2005 














ర రచయిత 
టైటిల్‌ డిజైన్‌ 


వెల : రూ. 15-00 





విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
4-1-435, విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌, 
హైదరాబాదు - 500 001. 


E-mail : visalaandhraph@yahoo.com 





విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ 
(అబిడ్స్‌, సుల్తాన్‌ బజార్‌) హైదరాబాద్‌, 
విజయవాద, అనంతపురం, విశాఖపట్నం, 
హన్మకొండ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, 






అక్షరాలంకరణ : కాంపాక్ట్‌ గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 


| ముద్రణ : శ్రీ కళాంజలి గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. ఫోన్‌ : 28224831 


మనవి 


మహాత్ముడు. ఆ పేరు వినగానే ఒక జ్యోతిర్మూర్తి మన 
ముందు ప్రత్యక్షం అవుతుంది. మస్తకం అవగతం అవుతుంది. 
గుండెలో గౌరవం- భక్తి భావం పార్గుతాయి. ఆయన రామునిలాంటి 
వీరుడు కాడు. కృష్ణునిలాంటి యుగపురుషుడు కాడు. 
బుదృనిలాంటి యోగి కాడు. క్రీస్తులాంటి ప్రవక్తకాడు. ఆయన 
సామాన్య భారతీయుని కంటె తక్కువ జీవితం గడిపాడు. 
సామాన్యునిలొ తప్పులూ, ఒప్పులూ చేశాడు. అయినా ఆయన 
ముందు మోకరిల్లుతాం. ఎందుకు? ఆయన 40 కోట్లమంది 
భారతీయుల్ని తన కనుసన్నల్లో నడిపించారు. కాంగ్రెసులో ఆయన 
అభిప్రాయాలతోనూ, మతంతోనూ ఏకీభవించే వారికంటే 
వ్యతిరేకించేవారే ఎక్కువమంది వుండే వారు. అయినా ఆయనమాట 
జవదాటలేకపోయేవారు. ఒక్కోసారి ఆయన ప్రతిపాదనలకు తీవ్ర 
వ్యతిరేకత వుండేది. కాని తీరా ఓటింగు దగ్గరికి వస్తే ఆయనే 
నెగ్గేవాడు. అది ఆయనలోని మహత్తర శక్తి. అది అనితర సాధ్యం. 

మహాత్ముడు ఆయన ముమ్మూర్తులా మహాత్ముడే. సూర్యుడు 
అస్తమించని బ్రిటిషు సామ్రాజ్య సింహాన్ని వట్టి ఖద్దరు పోగుతో 
కట్టివేయగలిగాడు. అది ఎవరికి సాధ్యం? శత్రువును సహితం 
మిత్రునిలా (ప్రేమించగలగడం ఎవరికి సాధ్యం? ఒక్క మహాత్మునికే. 
“నా జీవితం మొత్తం అల్ప సంఖ్యాకుల కోసరమే. దుఃఖితుల 
కోసరమే అంకితం చేశా” నన్నారు. చిచ్చును లెక్కచేయకుండా 
ఉరికారు. తుదకు దుఃఖితుల కోసరమే బలి అయినారు. 


రాముడు లేని రామయణం లేదు. మహాత్ముడులేని స్వాతంత్ర్య 
పోరాటంలేదు. అదో సాగరం... అందులో రకరకాల ఉద్యమాల 
అలలొచ్చాయి. పోరాటం ఆయనతోనే పుట్టింది. ఆయనతోనే 
అంతమొందింది. ఆయన చరిత్ర భారత స్వాతంత్ర్య సమర 
చరిత్ర. కాబట్టి మహాత్ముని గురించి తెలుసుకోవడం ప్రతి 
భారతీయుని కర్తవ్యం. 

కొత్తగా అక్షరాస్యులైన వయోజనులకు అనుకూలంగా ఉండేట్లు 
మహాత్ముని సంక్షిప్త జీవిత చరిత్ర రచించాను. దీన్ని ప్రోత్సహించాల్సిన 
బాధ్యత అందరికీ వుంది. 

దీని బాగోగులు నిర్ణయించాల్సింది మీరు. 


దాశరథి రంగాచార్య 





ఢ సంక్షిప్త జీవిత కథ * 

1947 ఆగస్టు 14వ తేదీ వరకు మన భారతదేశం ఇంగ్లీషువారి 
పాలనకింద సుమారు 200 సంవత్సరాలు నలిగింది. అప్పుడు 
మన దేశంలో వందలకొద్ది నంస్థానాలు ఉండేవి. మన 
ఆంధ్రప్రదేశంలో ఒక కోటి తెలుగువారున్న తెలంగాణం కూడా 
నిజాం నవాబు కింద ఉండేది. 1948లో నిజాం రాజ్యం 
భారతదేశంలో భాగం అయిపోయింది. 1956లో కోటి తెలంగాణపు 
తెలుగువారు తమ సోదరులైన 2 కోట్ల తెలుగువారితో 
కలిసిపోయారు. అదే ఇప్పటి మన ముచ్చటైన ఆంధ్రప్రదేశం. 

నిజాం రాజ్యంలాగే గుజరాత్‌ రాష్ట్రంలో పోర్‌బందర్‌ అనే 
సంస్థానం ఉండేది. ఆ రాజ్యానికి ఉత్తమచంద్ర గాంధీ ప్రధానిగా 
ఉండేవాడు. ఆయన చాల ఉత్తముడు. ఆడి తప్పనివాడు. అతని 
అండ కోరినవారికోసం తన ప్రాణాలనైనా ఇచ్చేవాడు. 

ఆ సంస్థానపు మహారాణికి ఒకసారి ఒక కోమటిమీద కోపం 
వచ్చింది. కోమటి గజగజా వణికిపోయాడు. అతడు వెళ్ళి 
ఉత్తమచంద్రుని శరణుజొచ్చాడు. ఉత్తమచంద్రుడు కోమటి 
ప్రాణాలు కాపాడ్తానని మాట ఇచ్చాడు. 

రాణీ కోమటికోసం వెతికించింది. ఎక్కడా దొరకలేదు. తుదకు 
అతడు ప్రధాని అండన ఉన్నాడు అని తెలిసింది రాణికి. కోమటిని 
తనకు అప్పగించమని రాణీ ప్రధానిని ఆజ్ఞాపించింది. తన అండకు 
వచ్చినవాణ్డీ చూస్తూ చూస్తూ చావుకు ఎలా అప్పగిస్తాడు? 
అప్పగించనన్నాడు. రాణికి కోపం వచ్చింది. రాణికి కోపంవస్తే 
దెబ్బలకేం తక్కువ. ఉత్తమచంద్రుని ఇంటిమీదికి సైనికుల్ని 
పంపించింది. వారు తుపాకులు ఫిరంగులూ ఏల్ఫారు. 
ఉత్తమచంద్రుని ఇంటి గోడలకు నేటికీ ఆ తుపాకి గుండ్ల 


Il 


రోను... js CL 
| 
ప 


AKL 
న A 
SE 


74 


alg 
న్లో 


RA 


సా షూ 
సె టి UU 


TRAN 


Aen 


జ. 


బే! 


ననే = వా 


NS పము ఇ: 


ss Es 


a tes ahs A 





హా జునాగఢానికి 


ద్రుడు 


అయినా ప్రధాని లొంగిపోలేదు. పదవి 


వదులుకుని తప్పించుకుని కోమటితో స 


పారిపోయాడు. 


ఉత్తమచం 


సాయి. 


గుర్తులు కనిపి 


జునాగఢంలో రాజు దగ్గరకికి వెళ్ళి నిండు సభలో ఎడమచేత్తో 
సలాం చేశాడు. రాజుకు కోపం వచ్చింది. ఎడమచేత్తో ఎందుకు 
సలాం చేశావని అడిగాడు. “మహారాజా! కుడిచేయి పోర్‌బందరుకు 
అంకితం చేశాను. మిగిలింది ఎడమచేయే మహారాజా" అన్నాడు. 
ఉత్తమచంద్రుని స్వామి భక్తికి రాజు చాల సంతోషించాడు. అతనికి 
ఆశ్రయం ఇచ్చాడు. కొంతకాలం అలా ఉండి తిరిగి పోర్‌బందర్‌కు 
వెళ్ళిపోయాడు. 

ఉత్తమచంద్రుని కుమారుడు కరమ్‌చంద్‌ గాంధీ. అతడు 
ఎందులోనూ తండ్రికి తీసిపోనివాడు. చదువుకున్నది అయిదవ 
తరగతే. కాని అతనికి లోకానుభవం చాల ఎక్కువ ఉండేది. 
అతని అనుభవాన్ని చూచి పోర్‌బందర్‌ రాజు అతణ్ణి ఇరవై అయిదు 
నంవత్సరాల వయనులోనే తన రాజ్యానికి ప్రధానిగా 
నియమించాడు. 

ఒకసారి కరంచంద్రుడు ఇంగ్లీషువారి ప్రతినిధి దగ్గరికి వెళ్ళాడు. 
ఆ తెల్లవాడు పోర్‌బందర్‌ రాజును నిందించాడు. రాజును తిడ్తుంటె 
ఓర్వలేకపోయాడు కరంచంద్రుడు. తెల్లవాణ్డీ ఎదిరించాడు. 
ఆరోజుల్లో తెల్లవారిని ఎదిరించడం అంటే చావు కోరి తెచ్చుకున్నట్దే, 
కరంచంద్రుడు అరెస్టు అయినాడు. కొన్ని గంటలు ప్రధాని, 
చెట్టుకింద అరెస్టులో ఉన్నాడు. కాని కరంచంద్రుడు లొంగలేదు. 
తెల్లదొర విధిలేక అతణ్లి వదిలి వేశాడు. 

కరంచంద్రుడు నాలుగు సార్లు పెండ్లాడాడు. చేసికొన్న 
భార్యల్లా చనిపోవడమే ఇందుకు కారణం. ఆయనకు నలభై 
ఎండ్లు ఉండగా “పుత్తీబాయి' ని పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు 
ముగ్గురు కొడుకులూ, ఒక కూతురూ కలిగారు. వారిలో చివరివాడు 
మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ, ఆయన అక్టోబరు 2న 1869లో 
పోర్‌బందర్‌లో జన్మించాడు. 


/ 

| 
/ 
/ 
/ 
4 
4 
| 


i, 
| 
గ 
గ్గ 
గ 
OA 
బె 
భా 
Px 
ba 
[గ్‌ 


వార 


© 
ఖో 


రగ 


a 


57? 


నొ 
We PP a FTG 


~ 


Ee re 
క్‌ 
ట్‌ 


RR Treen) 11111 
శ pe 


వనాన్ని 


Vrs 


కన్‌ 
hr 


డా 
ees 


‘tay శ 


గ్గ # 
oh ship 


Wiig గ 


(గ 
2) il |... 


i fy 


గ 


/// 
[1 
Ee ల్తో 


hy W 
(| 


Gif, 


NANNY 
ff 
il 
FZ 


Hr 


NNSA 


Ut 
OEE 


(7 
చ గరగర యో ళో గగ? 


భో 


సగ 


66 
౮ 


IPA 


PLL 


i 





పుత్తీబాయి చాల నియమాలు కలది. అనెక వ్రతాలు 
లెక్కలేనన్ని నోములు నోచేెది. ఎప్పుడూ దేవాలయా లకు వెళ్ళేది. 
పురాణాలు వినేది. గాంధీజీ సహితం ఆమె వెంట దేవాలయాలకు 
వెళ్తూ ఉండేవాడు. పురాణాలు వింటూ వుండేవాడు. 

గాంధీజీకి ఏడు సంవత్సరాలు వచ్చాయి. బడికివెళ్ళీ ఈడు 
వచ్చింది. అప్పటికి కరంచంద్రుడు రాజస్థాన్‌లోని న్యాయ స్థానంలో 
ఉద్యోగం అయింది. కరంచంద్రుడు రాజకోటకు మారాడు. “అక్కడే 
గొంధీజీని బళ్ళో చేర్చారు. 

గాంధీజీకి ఎక్కడలేని బిడియం వుండేది. ఎవరితోనూ 
మాట్లాడేవాడుకాడు. పుస్తకాలు, చదువు తప్ప వేరే పిల్లలతో 
మాట్లాడేవాడుకాడు. సరిగ్గా గంటకొట్టే సమయానికి బడికి వెళ్ళేవాడు. 
మళ్ళీ గంటకొట్టగానే తలవంచుకుని ఇంటికి చేరేవాడు. 

గాంధీజీ మంచి చురుకైన విద్యార్థిగా వుండేవాడు. కాని 
ఎప్పుడూ తన తెలివిగలవాణ్ణీ అని అనుకునేవాడు కాడు. ఆయనకు 
అనేక బహుమానాలూ, విద్యార్థి వేతనాలూ లభించేవి. 

బాల్య నివాహం 

గౌంధీజీకి పదమూడు ఎండ్లు వున్నప్పుడే పెళ్ళి అయింది. 
"పెండ్లి అంటే మేళాలు, కొత్త బట్టలు, ఊరేగింపులు, రకరకాల 
తినుబండారాలు, ఆడుకోడానికి కొత్త సావాసకత్తె లభించడం అనే 
సంబరమే కాని అంతకంటె నాకేమీ తెలియదు” అని రాసుకున్నారు 
గాంధీజీ. చిన్నతనపు పెండ్లిళ్ళు చాల చెడ్డవని గాంధీజీ చెప్పారు. 
“చిన్నతనాన పెండ్లి చేయాలనడాన్ని ఎలాంటి నీతి కూడా ఒప్పుకోదు 
అన్నారు గాంధీజీ. సెండ్లిళ్ళకోసం విపరీతంగా ఖర్చుచేసి తల్లిదండ్రులు 
జీవితం ఉన్నంతకాలం అప్పులపాలు కావడం, అంటే ఆయనకు 
చాలబాధగా ఉండేది. మనదేశంలో “తల్లిదండ్రులు పెండ్లిళ్ళు చేసి 
నాశనం అవుతున్నారు” అన్నారు. వీటన్నిటివల్ల మనం గుణపాఠం 
నేర్చుకోవాలి. మహాత్ముని మాటలు గమనించి ఆచరణలో పెట్టాలి. 

5 


గాంధీజీ పెళ్ళాడింది కస్తూరిబాను. అప్పటికి ఆమెకు చదువు 
రాదు. గాంధీజీ ఆమెకు చదువు చెప్పాలనుకున్నాడు. కాని ఆమెకు 
చదువుకోవాలని ఉండేదికాదు. ఆమె ఇష్టానికి వ్యతిరేకం అయినా 
గాంధీజీ ఆమెకు చదువు చెప్పాడు. 


సాఠశాల 


'సెళ్ళివల్ల ఒక సంవత్సరం చదువు చెడిపోయింది. కాని 
గాంధీజీ చురుకైన విద్యార్థి. కాబట్టి ఉపాధ్యాయులు మూడవ 
తరగతిలో ఆరునెల్లు మాత్రమే వుంచి నాల్గవ తరగతికి పంపించారు. 
ఆ రోజుల్లో నాల్గవ తరగతి అంతా ఇంగ్లీషులోనే వుండేది. అదికాక 
సంస్కృతం కూడా వుండేది. సంస్కృతం గాంధీజీకి వచ్చేది కాదు. 
సంస్కృతం చదవనివారు పారశీకం చదవాల్సి వచ్చెది. ఒకనాడు 
గాందీజీ సంస్కృతపు తరగతి వదలి పారశీ తరగతికి వెళ్ళాడు. అది 
సంస్కృతపు ఉపాధ్యాయునికి తెలిసింది. ఆయన గాంధీజీని 
పిలిపించాడు. “నాయనా! నీ తల్లిదండ్రులు వైష్ణవులు. మరి 
నీవామతపు భాష నేర్చుకోవద్దా? నీకు కష్టం అనిపించినప్పుడు 
నన్ను అడుగవచ్చును కదా! నాకు చేతనైనంత సహాయం చేస్తాను. 
సంస్కృత భాషలో ఎన్నో చక్కని విషయాలు ఉన్నాయి. మళ్ళీ 
సంస్కృతం తరగతికి రా. నా మాట విను” అని అనేక విధాల 
బోధించాడు. “అప్పుడు అభ్యసించిన కొద్దిపాటి సంస్కృతమే 
లేకున్నట్లు అయితే మన మత గ్రంథాలంటే భక్తి కుదరడం కష్టం 
అయేది” అని రాసుకున్నారు గాంధీజీ. “ప్రతి హిందూ బాలుడూ, 
హిందూ బాలికా సంస్కృత భాష సంపూర్ణంగా అభ్యసించాల '' ని 
గాంధీజీ చెప్పారు. 

ఒకసారి గాంధీజీ “సత్య హరిశ్చంద్ర, నాటకం చూచాడు. 
హరిశ్చంద్రుడు సత్యం కోసం పడ్డ అగచాట్లు చూచి ఆయన చాల 
బాధపడ్డాడు. 


| 


TF ARES Ee EDIRNE ర్నన్య 
a Er Fan లే 


షన 
స 
SRN 


వునన డడ 


Ss 
మ 


AN: 
స సమ 


MN" 
షై 
చె 


= 
~~ 
జ 
WE 
చ 
పసన 
SRNR Ns 
షా ఇష ఒ 
వ మ WN 


న్‌్‌ 
YE 
స్నో 


షై 


న్న 
నై 
న్న 


స 


కము 
SR 
స 


న 


సళ జర 
hay EN 


Ns 


ప ఆ! 
A 


a ప x 
ee 
స్‌ Yeh 


x 


YN lhe [0 
స్వ a 


నా | | ' . : 


CO fis; Brn AcE, DF MANS TAA GANONUH AB, 


i గ్గ 1111 1 Mit tM yet 
ari i |||; గ్ల న్‌ | ఫే Miki, | ||| ||| | 1 [1 | Hh 
Kt i 
స. స్ట్‌. 11 i దో pill rey | ' | | 
న! : 
11, 11. 


|| 
|| 


Ryne 


He |! oy 


ప్రో ఫోటో rrr ny ||| 
వ a pi 
if 1: i | వే ii 1 


A | i Wn . yi 

నీ 1 | OT eis ai ' ప || 

i 14 i, il: i i 1 | గ Ret 5 a " (| | | ' 
్ట |; | | | | ii . 


యు. | ' 


| ' ly 
|e: . ' 3 

గళం! 
| 
Tr ja ie: | in| 
| in ॥ iy Wy 


టి? i 111 
| hy te pr sinh, es || \ | | 1 
ఫై ల gil 


|| 
(1 





“హరిశ్చంద్ర నాటకం నా హృదయంలో నాటుకుని పోయింది. 

ఎన్నిసార్లు చూచినా ఆ నాటకం నాకు విసుగు అనిపించదు. 

అయితే ఆ నాటకం చూడ్డానికి తల్లిదండ్రులు ఎన్నిసార్లు 
అనుమతిస్తారు? 

ఆ నాటకాన్ని మరిచి౦పోలేకపోయాను. అనేకసార్లు నాకు 
నేను అభినయం చేసుకున్నాను”. 

“హరిశ్చంద్రునిలా అందరూ సత్యసంధులు ఎందుకు కాలేరు? 
అని నన్ను రాత్రింబవళ్ళు ప్రన్నించుకున్నాను. 


7 


సత్యవాక్య పరిపాలనకు హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలన్నీ నాకు 
ఆదర్శంగా కనిపించాయి”. 

“హరిశ్చంద్రుని కథ యదార్ధమైన కథ అని విశ్వసించాను. 
ఆయనపడ్డ బాధలనుగూర్చి ఎప్పుడు ఆలోచించినా కన్నీరు 
బొటబొట కారేది” అని గాంధీజీ చెప్పుకున్నారు. 

ఒకసారి తండ్రి తెచ్చిన “శ్రావణ పితృభక్తి నాటకం” అనే 
స్తకం చదివారు గాంధీజీ. శ్రావణుడు గొప్ప పితృభక్తి కలవాడు. 


| lan | 


mows 
జ 11111 షు Spee . శ (య 
స, 
స 
శం 
on లో 
్ట్‌ [1 ఠి 


అలి 


కా © 
TTT 
ఖై స శకలక! క్‌! sa 
Ly, 80 


గో 
x 4 
AU; 
/ 
/ 
1) 4 


| 
గ్ర 





బాపూజీ ప్రతిజ్ఞ చేయుట 
అతడు తన మునలి తల్లిదండ్రుల్ని కావడిలో మోసుకుని 
తీర్థయాత్రలు చేయించినాడు. తల్లిదండ్రులకోనం పెళ్ళి 
చేసుకోకుండా వుండిపోతాడు. ఆ నాటకం చదివి తనూ ఆ విధంగా. 
తల్లిదండ్రులకు సేవ చేయాలనుకున్నారు గాంధీజీ. చేశారు కూడా. 


8 


మాంసం 

గౌంధీజీ నాల్గవ తరగతిలో వుండగా ఆయనకు షేక్‌ మెహతాబ్‌ 
అనే ఒక చెడు బాలునితో స్నేహం అయింది. అతని సహవాసం 
మానుకొమ్మని తల్లిదండ్రులూ, భార్యా చెప్పారు. గాంధీజీకి కూడా 
తన స్నేహితుడు చెడ్డవాడని తెలుసు. కాని గాంధీజీ చెడు 
స్నేహితంవల్ల చెడిపోతాననుకోలేదు. చెడువాణ్ణి తన సహవాసంతో 
బాగు చేద్దామనుకున్నాడు. 

ఇంగ్లీషువారు భారతదేశంలో పాతుకుపోయారు. చదువుకున్న 
వారంతా ఇంగ్లీషువారివలె ఉండాలనుకునేవారు. వారిలాగే దుస్తులు 
ధరించడం, వారిలాగే తినడం నేర్చుకోసాగారు. తండ్రి తాతలనుండి 
వస్తున్న ఆచారాల్ని వదిలి తెల్లవారిని అనుకరించడం సంస్కరణ 
అనే వారు. మాంసం తినడం, సారాయి తాగడం నేర్చుకోసాగారు. 
ఎన్నడూ మాంసం అంటనివారు సహితం మాంసం తినడం 
మొదలుపెట్టారు. సారాయి కంపు సహితం గిట్టనివారు తాగుడు 
నేర్చుకున్నారు. 

గాంధీజీని మాంనం తినమని బలవంతం చేశాడు షక్‌ 
మెహతాబ్‌. “మాంసం తినకపోవడం మూలాన్నే మనం బలహీనులం 
అయిపోయాం. మాంసం తిని బలవంతులైన ఇంగ్లీషువారు 
మనలను పాలిస్తున్నారు. నా బలం చూస్తున్నావు కదా పరుగులో 
నాకు సాటిలేరు. ఇందుకు కారణం నేను మాంసం తినడమే. 
మాంసం తినేవాళ్లకు కురుపులు పుట్టవు. పుట్టినా త్వరలోనే 
మానిపోతాయి. మన గురువుల్లో చాలామంది చాటుగానో నేటుగానో 
మాంసం తింటూనే వున్నారు. అలా మాంసం తినే మన గురువులూ, 
మిగతా పెద్దలూ బుద్ధిలేని వారు కారు కదా? వారంతా అందులోని 
గుణం తెలుసుకునే తింటున్నారు. నీవూ తిని చూడు. ప్రయత్నానికి 
మించింది లేదు. తింటే అది ఎంత బలం ఇస్తుందో నీకే తెలుస్తుంది” 
అని అనేక విధాల బోధించాడు. 


9 


మెహతాబ్‌ నిజంగానే మంచి బలం కలవాడు. సాహసి, 
రెక్కలు కట్టుకున్నట్లు పరుగెత్తేవాడు. ఎంతో ఎత్తుకు ఎగుర 
గలిగేవాడు. అతని శరీరం ఎంత బాధైనా సహించగలిగేది. గాంధీజీ 
చాలా బలహీనంగా ఉండేవాడు. పరిగెత్తలేడు. ఎగుర లేడు. 
దుముకలేడు. వట్టి పిరికివాడు. దొంగలు, భూతాలు, పాములు 
అంటే అదిరిపఢేవాడు. చీకటిపడ్తే గడప దాటలేక పోయేవాడు. 
చీకట్లో పడుకుంటే ఒకవైపునుంచి దయ్యాలు, మరోవైపునుంచి 
పాములు, ఇంకోవైపునుంచి దొంగలూ తరుముతున్నట్లుగా 
భయపడేవాడు. మరి మెహతాబో? అతడు పాములు చేత్తో 
పట్టుకుని ఆడిస్తాననేవాడు. దొంగలంటే జంకూ కొంకూ ఉండేవి 
కావు. దయ్యాలు, భూతాలు లేనే లేవనేవాడు. 

మాంసం తినకపోవడం మూలాన్నే తాను పిరికివాణ్ణి 
అయిపోయాననుకున్నాడు గాంధీజీ. మాంనం తినడానికి 
అంగీకరించాడు. 

“మాంసం తినడం అంటే తల్లిదండ్రుల్ను మోసగించడం అని 
నాకు తెలియదనాలా? ఎలా అనగలను? అనలేను. సంస్కారం 
అనే భూతం నామీద సవారీ అయింది. నాలుక రుచికోసం 
ఇందులోకి దిగలేదు. మాంసం రుచిగా ఉంటుందనే విషయం 
నాకు తెలియదు. నేను గట్టి శరీరం గలవాణ్ణీ, ధీరుణ్ణీ కావాలి, 
నా దేశ ప్రజలంతా అలాంటివారే కావాలి. ఇదే నాకు పట్టిన 
సంస్కారం. అది నన్ను గుడ్జివాణ్ణి చేసింది” అన్నారు గాంధీజీ, 

ఒకరోజు మెహతాబ్‌ గాంధీజీని ఎటి ఒడ్డుకు తీసికెళ్ళాడు. 
అక్కడ ఒక వైపు నాను రొట్టె ఇంకోవైపు మాంసం పెట్టి వున్నాయి. 
గాంధీజీ మాంసంముక్క తీసుకున్నాడు. నోట్లో వేసుకున్నాడు. 
నమలలేకపోయాడు. అది ఎ మాత్రం రుచిగా లేదు. రెంటినీ 
వదిలి వెళ్ళిపోయాడు. 


10 


ఆ రాత్రి గాంధీజీ చాల బాధపడ్డాడు. నిద్ర పట్టలేదు. అలా 
కన్ను మలిగినప్పుడల్లా మెకపొట్టలో చేరి అరుస్తున్నట్లు అనిపించేది. 
దిగ్గున ఉలిక్కిపడి లేచేవాడు. గాంధీజీ మాంసం తినేది రుచికోసం 
కాదు. అది తన కర్తవ్యం అని తింటున్నాడు. అందుకు ఆయన 
అన్నింటినీ వరణ మళ్ళీ మాంసం తినడానికి సిద్ధం అయినాడు. 
మెహతాబ్‌ మాంసంతో రకరకాల పదార్థాలు చేయించాడు. 
క్రమంగా గాంధీజీకి అసహ్యం తగ్గింది. 

విందు జరిగిన్నాడల్లా ఇంట్లో భోజనం చేసేవాడుకాదు. ఆకలి 
లేదనో, అన్నం అరగలేదనో సాకు చెప్పేవాడు. ఎన్నాళ్ళు ఇలా 
సాకులు చెపుతాడు? అబద్ధం చెపుతున్నాని గాంధజీకి తెలుసు. 
ఎవరితో అబద్ధం చెప్పేది? తల్లికీ, తండ్రికీ. రహస్యం ఎంతకాలం 
దాగుతుంది? బయటపడ్తే? తల్లిదండ్రుల గుండె పగులుతుంది. 
తల్లిదండ్రుల్ని సంతోష పెట్టడం కంటె మాంసం తినడం ముఖ్యమా? 
అని ఆలోచించాడు. శవణ కుమారుడు గుర్తుకు వచ్చాడు. అబద్ధం 
ఆడలేక ఆలుబిడ్డల్ని అమ్ముకున్న హరిశ్చంద్రుణి తలుచుకున్నాడు. 
అప్పుడు గాంధీజీ “మాంసం తినడం ముఖ్యమే. దేశంలో సంస్కారం 
జరగాల్సిన మాట నిజమె. కాని ఒకర్ని మోసగించడం, తల్లిదండ్రుల్లో 
అబద్ధం ఆడటం కంటే మాంసం తినకపోవడమే మేలు” 
అనుకున్నాడు గాంధీజీ మళ్ళీ మాంసం ముట్టలేదు. 


పొగతాగడం 


గాంధీజీకి ఇంకో స్నేహితుడు వుండేవాడు. అతడు గాంధీజీ 
దగ్గరి బంధువు. వారిద్దరూ పొగ పీల్చాలనుకున్నారు. పొగ పీల్చడం 
మంచిది కాదని, ఇష్టం వుంది కాని వారు పీల్పాలను కోలేదు. 
పొగ పీల్చి నోటినుంచి పాగమబ్బులు వదలడం వారికి సరదాగా 
ఉండేది. వారి పినతండ్రిని చూచి వారు అలా చేయాలనుకున్నారు. 
సిగరెట్టు తాగడం అయితే నేర్చుకున్నారు కాని అవి కొనడానికి 


hl 


డబ్బు ఎక్కణ్ణుంచి వస్తుంది? పినతండ్రి కాల్చి పారేసిన సిగరెట్లు 
కాల్చేవారు. ఆ ముక్కలు ఎప్పటికీ దొరక్కపోయెవి. దొరికినా 
వాటినుంచి దట్టమైన పాగరాక పోయేది. వారింట్లో ఒక నౌకరు 
ఉండేవాడు. అతని చొక్కా మెకుకు తగిలించి ఉన్నప్పుడు 
అందులోంచి డబ్బు దొంగిలించారు. నాటు పాగాకు చుట్టలు 
కొని కాల్పారు. డబ్బు అయిపోయింది. పాగమబ్బులు ఎలా? 
కొన్ని మొక్కల దంట్లు కాల్చి పీలిస్తే పొగ మబ్బులు వస్తాయని 
తెలుసుకున్నారు. అవి కాల్చారు. 

“పెద్దల అనుమతి లేకుండా నేనేమీ చేయడానికి వీలులేదు. 
ఇది నాకు భరించరానిది అనిపించింది. ఈ పరాధినపు బతుకు 
అంటే నాకు విసుగు అనిపించింది. తుదకు ఆత్మహత్యకు 
సిద్దపడ్డాం. అన్నారు గాంధీజీ. ఆత్మహత్య అంటే తన్ను తానే 
చంపుకోవడం. ఎలా చంపుకోవాలి? విషం మింగాలి. విషం 
కొనడానికి డబ్బేది? ఉమ్మెత్త గింజల్లో విషం ఉంటుందని వారికి 
ఎవరో చెప్పారు. ఉమ్మెత్త గింజలు సంపాదించారు. దేవాలయంలోకి 
వెళ్ళీ చెరొక స్తంభానికి అనుకుని కూర్చున్నారు. ఒక్క గింజ తిన్నారో 
లేదో వారి ధైర్యం చచ్చి పోయింది. ఇన్నాళ్ళనుంచి చావుకు సిద్దం 
అయినారు. తీరా చావు వచ్చే వరకల్తా వారికి ధైర్యం చాలలేదు. 
గింజలు తింటే వెంటనే ప్రాణం పోకుంటే? పోనీ ప్రాణం పోయిందే 
అనుకున్నా చచ్చి సాధించేది ఎమిటి? చావకూడదని 
నిర్ణయించుకున్నారు. 

ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు వారికి ఎందుకు వచ్చింది? 
స్వేచ్చ లేకపోవడం వల్ల. స్వేచ్చ దేనికి? దొంగతనం చేయడానికి. 
దొంగతనం దేనికి? సిగరెట్లు కొనడానికి. ఏటన్నింటికి కారణం 
సిగరెట్ల. ఇన్ని దుర్మార్గాలకు కరకర అయిన సిగరెట్లు ఎందుకు 
మానేయకూడదు? మానేయాలి అనుకున్నారు. మానేశారు. గాంధీజీ 
బతికి వున్నన్నాళ్ళూ మళ్ళీ సిగరెట్టు ముట్టలేదు. 

12 


పశ్చాత్తాసం 
గౌంధీజీ అన్న మాంసం తినడానికి అలవాటుపడ్డాడు. మాంసం 
తినడానికి అప్పులు చేశాడు. అప్పులవాళ్ళు అడగడం మొదలు 
పెట్టారు. అతని చెతికి ఉన్న బంగారపు కడియంలోని బంగారం 
ముక్క ఒక్కటి తీసి గాంధీజీ వారి అన్నా కలిసి అమ్మివేశారు. 
అన్నగారి అప్పు తీరింది. కాని దొంగతనం చేశానని గాంధీజీ చాలా 
విచారపడ్డాడు. ఇకముందు దొంగతనం చేయరాదని నిశ్చయించు 
కున్నాడు. చేసిన దొంగతనానికి శిక్ష అనుభవిద్దామనుకున్నాడు. 
చెప్పడానికి ధైర్యం చాలలేదు. కొడ్తాడని భయం కాదు. తండ్రి 
ఎంత బాధపడ్డాడో అని వ్యధ. జరిగిన విషయం అంతా చీటిమీద 
రాశారు గాంధీజీ. 
అప్పటికి కరంచంద్‌ జబ్బుతో బల్లమిద పడుకుని ఉన్నాడు. 
చీటి తండ్రికి అందించి చేతులు కట్టుకుని నుంచున్నాడు గాంధీజీ. 
చీటి చదివిన కరంచంద్రుని కళ్ళలోంచి జలజలనీళ్ళు కురిశాయి. 
క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి చీటీ చింపివేసి పడుకున్నాడు 
కరంచంద్‌. గాంధీజీ గొంతు దుఃఖంతో నిండిపోయింది. భోరున 
ఏడ్చారు. “నా తండ్రిబాధ నా కన్నుల కట్టినట్లు వుండెను. నేటికీ 
ఆ దృశ్యం నా గుండెను తినివేస్తున్నది. (ప్రమపూరితమైన ఆ 
కన్నీరు నా గుండెను కడిగి పాపాన్ని తుడిచివేసింది” అన్నారు 
గాంధీజీ. 
సెదల ఆజ 
ది వో 
ఒకసారి గాంధీజీ స్కూలుకు ఇన్‌స్పెక్టరు వచ్చాడు. ఆయన 
ఒకపదం చెప్పి అందర్నీ రాయమన్నాడు. గాంధీజీ తప్పు రాశారు. 
పంతులు అది చూచి గాంధీజీని కాలితో పొడిచి సంజ్ఞచేశాడు. 
పక్క పిల్లవాణ్ణి చూచి రాయమని. పంతులు సంజ్ఞచేస్తున్నాడని 
గాంధీజీ గ్రహించారు. “మేము కాపీ కొట్టకుండా చూడ్డం కోసం 


13 


కదా ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నది” అనుకున్నారు గాంధీజీ. 
ఆయన పక్కవాణ్ణి చూసి రాయలేదు. 

“అలా జరగడంవల్ల ఉపాధ్యాయునిమీద నాకున్న గౌరవం 
ఎ మాత్రం తగ్గలేదు... పెద్దల ఆజ్ఞ పాలించడమే నాకు అలవడింది. 
వారి పనులకు వంకలు పెట్టడం నేను నేర్వలేదు” అన్నారు గాంధీజీ. 

తండ్రి మరణం 

గౌంధీజీకి పదహారు సంవత్సరాల వయసు వున్నప్పుడు 
కరంచంద్రునికి జబ్బు చేసింది. తండ్రి పుండుకు కట్టుకట్టడం, 
వేళకు మందు ఇవ్వడం గాంధీజీ చేసేవాడు. అవసరం అయినప్పుడు 
దినుసులన్నీ నూరి మందు సిద్ధం చేసేవాడు. రాత్రిళ్ళు తండ్రి 
నిద్రపోయేదాకా కాళ్ళు వత్తేవాడు. బడికి పోయిన వేళలో తప్ప 
మిగతా సమయం అంతా తండ్రి సేవలోనే గడిపేవాడు. 

ఎన్ని మందులిచ్చినా వ్యాధి కుదురుతున్నట్లు కనిపించ లేదు. 
రోగం రోజురోజుకూ ముదిరిపోతూంది. అన్నీ పక్కలోనే 
జరుగుతున్నాయి. 

ఒకనాటి రాత్రి పదకొండు గంటల దాకా తండ్రికి కాళ్ళు 
పిసికాడు, పినతండ్రివచ్చి కాళ్ళు వత్తుతానన్నాడు. గాంధీజీ పడక 
గదిలోకి వెళ్ళిపోయాడు. అయిదారు నిముషాల్లో మనిషివచ్చి 
తలుపు నెట్టాడు. గాంధీజీ ఆదుర్దాగా తలుపు తీశాడు. ఎముంది? 
కరంచంద్రుడు అస్తమించాడు. గాంధీజీ దుఃఖానికి అంతులేదు. 


లండన్‌ తయారీ 


1887వ సంవత్సరంలో గాంధీజీ మెట్రిక్యులేషన్‌ పరీక్ష 
పాసైనాడు. ఆ తరువాత భావనగరంలోని శ్యామలదాసు కళాశాలలో 
చేరారు. అక్కడ అతనికి చిరాకుగా ఉండేది. తరగతిలో ఎమీ 
అర్ధం అయ్యేదికాదు. ఈలోగా శలవులు వచ్చాయి. ఇంటికి 
వచ్చేశాడు. మళ్ళీ కళాశాలకు వెళ్ళడం ఇష్టం లేదు. 


14 


మావుజీదేవు అనే పండితుడు వుండేవాడు. అతడు కరంచంద్రుని 
స్నేహితుడు. అతడు గాంధీజీని చదువును గురించి పుత్లిబాయితోనూ, 
గాంధీజీ అన్నగారితోనూ మాట్లాడాడు. “కాలం రోజు రోజుకూ 
మారిపోతోంది. తండ్రిగారి దివాన్గిరీ సంపాదించాలంటే మంచి 
చదువు కావాలి. మోహన్‌దాసు ఇంకా చిన్నవాడు. చదువుతున్నాడు 
కూడా. కాబట్టి ఎనాట్సికైనా తండ్రి పీఠం ఎక్కుతాడనే ఆశ వుంది. 
బి.ఏ. స్యాసు కావాలంటే నాలుగేండ్లు కావాలి. అప్పట్సికైనా దివాన్సిరి 
దొరుకుతుందని నమ్మకం ఎమిటి? ఎదో అరవై రూపాయలు జీతం 
దొరకవచ్చు. నాకొడుకులా ప్లీడరు అవుతే బాగుంటుంది. కాని అది 
ఇంకా ఆలస్యం అవుతుంది. అప్పటికి దివాన్గిరికోసం అనేకమంది 
లాయర్లు సిద్ధం అవుతారు. కాబట్టి ఇంగ్లాండు పంపడం మంచిది. 
ఇంగ్లాండు వెళ్ళి వచ్చినా దివాన్గిరి అతని కాళ్ళముందుకు వస్తుంది. 
కాబట్టి మోహన్‌ దాసును ఇంగ్లాండు పంపండి” అన్నాడు. 

కళాశాలకు వెళ్ళడం కంటే ఇంగ్లాండు వెళ్ళడం అంటేనే 
గాంధీజీకి బాగనిపించింది. “ఇంగ్లాండు వెళ్ళినవారు తాగుడుకూ, 
జారత్వానికీ అలవాటు పడిపోతార”ని పుత్తీబాయికి చాలమంది 
చెప్పారు. ఆమె గాంధీజీని ఇంగ్లాండు పంపడానికి అంగీకరించలేదు. 
“అమ్మానన్ను నమ్మలేవా? నీతో బొంకుతానా? అలాంటి ప్రమాదం 
వుంటే మావుజీ మాత్రం నన్ను వెళ్ళమంటారా అన్నాడు గాంధీజీ. 

“నిన్ను నమ్మలేక కాదు నాయనా. ఎక్కడో దూరదేశంలో 
ఉన్నవాణ్జి నమ్మి ఎలా ఉండాలి? నాకేమీ తోచడం లేదు. అయినా 
చెబార్జిస్వామిని అడిగి చూస్తా” అన్నది తల్లి, 

చెబార్జిస్వామి కూడా మావుజీవలేనే గాంధీ కుటుంబ కకం 
కోరేవాడు. అతడు పుత్తీబాయితో “భయపడకు మోహనుడితో 
మూడు శపథాలు చేయిస్తా. తరువాత నీవు నిశ్చింతగా ఉండొచ్చు” 
అని గాంధీజీ మూడు శపథాలు చేయించాడు. 

1. సారాయి అంటను. 


15 


2. మాంసం తినను. 
3. ఆడదాని జోలికిపోను” అని గాంధీజీ ప్రమాణం చేశాడు. 
తల్లి లండన్‌ వెళ్ళడానికి అంగీకరించింది. 

ఇంగ్లాండు వెళ్ళే ఓడ బొంబాయినుంచి బయలుదేరుతుంది. 
పుత్తీబాయి గాంధీజీని ఆశీర్వదించింది. కస్తూరీబా ఆయనకు 
వీడ్కోలు ఇచ్చింది. గాంధీజీతోపాటు ఆయన అన్నగారు కూడా 
బైల్దేరారు. వారు బొంబాయి చేరారు. జూన్‌, జూలై నెలల్లో 
హిందూ మహా సముద్రంలో తుఫాన్లు వస్తుంటాయి. కాబట్టి ఆ 
నెలల్లో ఓడ ప్రయాణం క్షేమం కాదని తెలిసింది. గాంధీజీని 
బొంబాయిలోనే వుంచి అన్నగారు రాజకోట వెళ్ళిపోయారు. 


కులంలో తుఫాను 


గాంధీజీ ఇంగ్లాండు వెళ్తున్నాడనే విషయం బొంబాయిలో 
వున్న గాంధీజీ కులం వాళ్ళందరికీ తెలిసింది. అప్పటివరకు వారి 
కులంవారు ఎవరూ ఇంగ్లాండు వెళ్ళలేదు. కులపువారంతా ఒక 
సమావేశం ఏర్పాటు చేశారు. గాంధీజీని పిలిపించారు. కులపు 
పెద్ద “గాంధీజీ మన కులం వాళ్ళంతా నీ సీమ ప్రయాణం తగదు 
అంటున్నారు మనం సముద్ర ప్రయాణం చేయకూడదు. అక్కడికి 
వెళ్ళినవాళ్ళకు కులగోత్రాలు వుండవని మెము విన్నాం. తెల్లవారితో 
కలిసి తిండీ తాగుడూ తప్పవట. దీనికి సమాధానం ఏమిటి?” 
అని అడిగాడు, 

“సముద్ర ప్రయాణం పనికిరాదని నాకు అనిపించడం లేదు. 
నేను అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను. మీరు ఏ విషయం 
అయితే భయపడ్తున్నారో వాటిని ముట్టనని ప్రమాణం చేశాను. 
ప్రమాణమే నన్ను కాపాడుతుంది” అన్నారు గాంధీజీ, 

“అక్కడికి వెళ్ళింతరువాత కులం చెడడం తప్పదు. నీ తండ్రి 
నాకు స్నేహితుడు. నా మాట విను ' అన్నాడు కులపెద్ద. 


16 


“మీరు నా తండ్రికి స్నేహితులు. నాకు పూజ్యులు. ఆ 
విషయం నాకు తెలుసు. నా సీమ ప్రయాణం నిశ్చయం 
అయిపోయింది. ఇప్పుడు నేనెం చేయగల్ను? మా తండ్రికి 
స్నేహితుడు పండితుడూ అయిన బ్రాహ్మడు ఈ పనిలో తప్పు 
లేదన్నాడు. మా అమ్మా అన్నా నాకు అనుమతి ఇచ్చారు అన్నారు 
గాంధీజీ. 

“అయితే కులపుమాట వినవన్నమాట. కులాన్ని వ్యతిరే 
క్రిస్తావా? 

“నేనుఇంతకంటే ఎమీ చెప్పదల్బుకోలేదు. ఈ విషయంలో 
కులంవారు కలిగించుకోవద్దు. 

కులపు పెద్దకు కోపం వచ్చింది. పిట్ట కొంచెం కూత ఘనం 
అని గాంధీజీని ఎమీ అనలేదు. అప్పుడు కులపు పెద్ద “ఈ కుర్రాడికి 
నేటినుంచి కులపువెలి. ఈతణ్జి సాగనంపేవారికి, ఆదుకునేవారికి 
రూపాయిపావలా జుల్మానా వేస్తున్నా" అని తీర్పు చెప్పారు. 

గాంధీజీ వెలిని లెక్కచేయలేదు కాని అన్నగారు ఏమంటారో 
అని భయపడ్డాడు. అన్నగారికి జరిగిందంతా ఉత్తరం ద్వారా 
తెలియజేశాడు. “కులపువారిని లెక్కచేయకు. నీవు వెళ్ళడానికి 
నేను అనుమతిస్తున్నా అని అన్నగారి దగ్గరనుంచి జవాబు 
వచ్చింది. 

శ్రీ త్రియంబకరావు మజుందారు అనే జునాగఢపు వకీలు 
కూడా ఇంగ్లాండు వెళ్తూవున్నాడు. ఆయన గదిలోనే గాంధీజీకి కూడా 
స్థలం ఎర్పాటు చేయబడింది. గాంధీజీ మిత్రులంతా ఆయన్ను 
మజుందారుకు అప్పగించారు. మజుందారు వయసులో పెద్దవాడు. 
అనుభవం కలవాడు. అతనితో అనుభవంలేని పద్దెనిమిది సంవత్సరాల 
గాందీజీ ఇంగ్లాండు వెళ్తున్నాడు. 

సెప్టెంబర్‌ 4న గాంధీజీ ఓడ లండన్‌కు బెటెరింది. 


ఇంటిబెంగ 


గాంధీజీ లండన్‌ చేరారు. ఆయన మజుందారుతో సహా 
హోటల్లో చేరారు. బట్టలు మార్చుకోవాలని గాంధీజీ తహతహ 
లాడారు. సామాను రాలేదు. ఈ రోజు ఆదివారం, సోమవారం 
కాని సామాను రాదు. గాంధీజీ చాలా బాధపడ్డాడు. హోటల్తా 
ఖర్చు విపరీతంగా అవుతూంది. గాంధీజీకి ఎదీ రుచించక పోయేది. 
ఒక పదార్థం రుచించక వేరే పదార్దం తెప్పించేవాడు. అదీ రుచించక 
ఇంకోటి “తెప్పించి వాటిలో ఏదీ తినకున్నా డబ్బు చెల్లించడం 
తప్పేది కాదు. హోటల్‌ బతుకు విసుగు పుట్టింది. ఓడలో గాందీజీకీ 
ఒక సింధుప్రాంతపువాడి పరిచయం ఎర్బడింది. అతడు వారికోసం 
వేరే బస ఎర్పాటు చేశాడు. 

బస కొత్త గదుల్లోకి మార్చడం జరిగింది. కాని అక్కడ గాంధీజీకి 
సుఖంగా లేదు. ఎప్పటికీ భారతదేశం - రాజకోట - పోర్‌బందర్‌ 
కళ్ళల్లో అడుతుండేవి. తల్లి ధ్యాస బాధ పెడ్తూ ఉండేది. రాత్రిళ్ళు 
నిద్రపట్టేదికాదు. ఇల్లు, కస్తూరిబాయి, తల్లి, అన్న మనసులో 
మెదులుతూ ఉండేవారు. 

ఆ బస నుండి గాంధీజీ మళ్ళీ ఒక సంసారుల ఇంటికి 
మారాడు. ఇంటి యజమాని గాంధీజీని తమ్మునిలా 
చూసుకునేవాడు. ఇంటావిడ కూడా గాంధీజీని ప్రేమతో చూసేది. 
అక్కడివారికి తాలింపు వేయడం రాదు. కూరలు వట్టిగా ఉడికించి 
పెట్టేవారు. గాంధీజీకి రుచించేవి కావు. గాంధీజీకి ఇష్టం అయినట్లు 
చేసిపెట్టాలనుకునేది ఇంటావిడ. కాని ఆమెకు రాదు. మారు 
వడ్డించమంటే మర్యాదకు లోపం అవుతుందేమోనని భయం. 
దానికి తోడు పాలు దొరికేవి కావు. ఇంటి యజమానికి గాంధీజీమీద 
జాలి గలిగేది. “నీవే తమ్ముడివైతే ఈ వరకల్తా నిన్ను ఇంటికి 
పంపి ఉండేవాణ్ణి. ఇక్కడి పరిస్థితులు తెలియకముందు చదువురాని 


18 


క rin ల 
వ ము 
OSPF నూ మమ 


సో 


1 
యణ 


ఇ! 
ప 
న 


DY 
- amt: శ గ 
క... / J) 





క్‌ న నో 
షమ యయా న్‌ 
మ న 
BIN తో సల. 
RRR RTT 
BEL 
పం ళన న్న 
సై ప్రభ 
సామా, 
శ్‌ 
Aa 


లండనులో విద్యార్థి గాంధీ 

తల్లితో చేసిన శపథాన్ని పట్టుకుని కూర్చుంటావా? నీ పట్టు 
మొండిపట్టు. అది విడువకుంటె నీవు ఇక్కడ నిలువలేవు” అని 
ఎన్నో తీర్గుగా గాంధీజీని మాంసం తినమని ప్రోత్సహించాడు. కాని 
గాంధీజీ ఆవగింజంత సహితం లొంగలేదు. ఎన్ని కష్టాలు పడ్డా 
గాంధీజీ తన శపథం వదల్లేదు. 


పొదుపు 
ఇంగ్లాండులో డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. జరిగే 
ప్రతి ఖర్చును గురించీ రాసిపెట్టడం గాంధజీ అలవాటు. 





19 


పెరిగిపోయిన ఖర్చుల్ని తగ్గించడానికి ప్రయత్నాలు సాగించాడు. 
సంసారుల ఇంట్లో ఉండడం మానేశాడు. వేరే రెండు గదులు 
అద్దెకు తీసుకున్నాడు. అందువల్ల కొంత ఖర్చు తగ్గింది. ఎక్కడికి 
పోవాల్సి వచ్చినా నడిచి వెళ్ళేవారు. దానివల్ల డబ్బు మిగలడమేగాక 
వ్యాయామం కూడా అయ్యేది. 

బారిస్టరు పరీక్ష అయ్యేవరకూ ఊరికే కూర్చోవడం ఎందుకు 
అనుకున్నారు. లాటిన్‌ భాష నెర్చుకోవడం ప్రారంభించారు. ఆరు 
నెలల్లో ఆయన ఆ భాషను చక్కగా నేర్చుకున్నారు. 

ఖర్చు తగ్గించడం చదువు ఎక్కువ నేర్చుకోవడం 
మొదలుపెట్టారు గాంధీజీ. అడిగినప్పుడల్లా అన్నగారు డబ్బు 
పంపుతున్నారు. అలా పంపడానికి ఆయన ఎంత బాధ పడుతున్నారో 
అనుకున్నారు. ఇంకా ఖర్చులు తగ్గించాడు. రెండు గదులు ఇల్లు 
వదిలివేశారు. ఒక గది ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కుంపటి 
కొనుకున్నారు. ఓట్ల పిండి జావ, కోకో కోసరం నిళ్ళు కాచుకునేవారు. 
ఈ విధంగా ఉదయపు భోజనం స్వయంగా తయారుచేసుకునేవారు. 
మధ్యాహ్నం హోటల్లో భోజనం చేసేవారు. రాత్రి ఇంటి దగ్గరే 
రొట్టె తిని కోకో తాగేవారు. ఆ విధంగా ఆయన పొదుపు చేశారు. 

ఆడంబరంకోసం చేసే వృధా ఖర్చులు మాని సాధ్యం 
అయినంతవరకు పొదుపు చేయడం మనం నేర్చుకోవాలి. అలాంటి 
పొదుపు అనాటి కంటె ఈనాడు ఎక్కువ అవసరం. 


నుతం 


గొంధీజీ ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు గడిపారు. 
రెండో ఎడు చివర ఆయనకు ఇద్దరు దివ్యజ్ఞాన సమాజకుల్లో 
పరిచయం అయింది. వారికి భగవద్గీత అంటే ఎక్కువ ఇష్టం. 
కాని వారికి సంస్కృతం రాదు. భగవద్గీత సంస్కృతంలో ఉంది. 
వారు దాన్ని ఇంగ్లీషులో చదివేవారు. వారు గాంధీజీని భగవద్గీత 


20 


శ్లోకాలు సంస్కృతంలో చదవమన్నారు. వారితో కలిసి ఆయన 
భగవర్గీత చదివారు. అందులో విషయాలు నేర్చుకుని 
అనందించారు. “భగవద్గీత చాల గొప్ప గ్రంథం. దానిమీద నాకు 
రోజు రోజుకూ గౌరవం పెరుగుతున్నది. నిజం తెల్సు కోవడానికి 
అంతకంటే మంచి గంథం లేదని నాకు గట్టి నమ్మకం కలిగింది. 
నాచుట్టూ చీకట్లు కమ్ముకున్నప్పుడల్లా ఆ గ్రంథం నాకు వెలుగు 
చూపింది. ఆ గ్రంథం చేసిన మేలు ఇంతింతని చెప్పలేను” 
అన్నారు గాంధీజీ. 

గాంధీజీకి ఒక క్రైస్తవునితో స్నేహం అయింది. అతడు శాకాహారి, 
శ్రైస్తవమతాన్ని గూర్చి గాంధీజీకి బోధించాడు. అతడు గాంధీజీకి 
“బైబిల్‌” ఇచ్చాడు. బైబిల్‌ క్రైస్తవుల మత గ్రంథం. అందులో 
రెండు భాగాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన. అది క్రీస్తు 
పుట్టుక ముందుంది. రెండవది కొత్త నిబంధన. అది క్రీస్తు పుట్టిన 
తర్వాతది. రెంటిలో కొత్త నిబంధన ఆయనకు బాగా నచ్చింది. 
“పాపానికి ఎదురీదకు. కుడిచెంప కొడ్తే ఎడమచెంప తిప్పు. చొక్కా 
దొంగిలించిన వానికి పంచె కూడా ఇచ్చేయి. ఇది నా ఉపదేశం” 
అన్నాడు క్రీస్తు. అది గాంధీజీకి బాగా నచ్చింది. అన్ని మతాల 
సారం త్యాగమే పరమ ధర్మమని నాకు తెలిసింది” అన్నారు 
గాంధీజీ. బాపూజీకి మతాలన్నీ ఒకటే. ఏ మతమైనా మంచినే 
బోధిస్తుందని ఆయన నమ్మకం. 


బారిస్టరు సరీక్ష 
గౌంధీజీ బారిస్టరు పరీక్షలకుగాను “ఇన్నర్‌ టెంపుల్‌” అనే 
పాఠశాలలో చేరాడు. అందులో చదువుకంటే విందులకే ఎక్కువ 
ప్రాధాన్యత ఉండేది. సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా పంచేవాడు. 


ఒక్కొక్క భాగంలో 24 విందులు జరిగేవి. 24 విందుల్లోనూ 
కనీసం ఆరింటికి హాజరు కావాలి. విందులో ప్రతి నలుగురికీ 


21 


CTW ELAS 


శీ 





TN 
POD 


ళ్‌ 


సరు గాంధీ 


బారి 


రెండు సీసాల సారాయి ఇచ్చేవారు. గాంధీజీ తాగేవాడు కాడు 


న 


టులో ఉండమంటే మా 


మౌ జ 


8) 


ల 


కాబటి అందరు ఆయను 


22 


జట్టులో ఉండమని పిల్చేవారు. గాంధీజీ ఉడికించిన ఆలుగడ్డలు, 
రొట్టె మాత్రమె తినేవారు. బారిస్టురు పరీక్షలు జరిగాయి. 10 జూన్‌ 
1891న గాంధీజీ బారిస్టరు పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడు. 

12, జూన్‌ 1891 యస్‌.యస్‌. ఆస్సామ్‌ అనే ఓడలో గాంధీజీ 
భారతదేశానికి బైల్టెరాడు. 


కులం చెలి 


గొంధీజీ బొంబాయిలో ఓడ దిగారు. పుత్తీబాయి పరమ 
పదించిందని తెలిసింది. ఆమె చనిపోయి చాలాకాలం అయింది. 
కాని విషయం లండనులో ఉన్న గాంధీజీకి అన్నగారు 
తెలియపర్చలేదు. “నా తండ్రి చావు నాకింత దుఃఖం 
కలిగించలేదు. నేను పెట్టుకుని ఆశలన్నీ అడియాస లైనాయి'' 
అని గాంధీజీ దుఃఖించారు. 

గాంధీజీని కులంలోంచి వెలివేశారు కదా! మళ్ళీ గాంధీజీ 
వచ్చారు. ఆయన్నుకులంలో చేర్చుకోవాలన్నారు కొందరు. వద్దన్నారు 
మరికొందరు. కులంలో రెండు చీలికలు అయినాయి. కులంలో 
చేర్చుకోవాలన్నవారిని సంతోషపెట్టాలనుకున్నాడు గాంధీజీ అన్నగారు. 
గాంధీజీని నాసిక్‌ తీసుకుని వెళ్ళారు. అక్కడ నదిలో స్నానం 
చేయించాడు. అక్కడినుంచి వారు రాజకోట వెళ్ళారు. అక్కడ 
గాంధీజీ అన్నికులాలవారికి పెద్ద విందు చేశారు. గాంధీజీ మళ్ళీ 
కులంలో చేరాడు. 


చిన్న కేసు 
బొంబాయిలో ఉండి హైకోర్టు వ్యవహారాలు నేర్చుకో 
వలసిందిగా గాంధీజీకి పెద్దలు సలహా చెప్పారు. బొంబాయి 


చేరారు గాంధీజీ. నాలుగైదు నెలలు గడిచాయి. ఖర్చులు 
పెరిగిపోతున్నాయి. ఆదాయం లేదు. పత్రికలో ఒక స్కూలుకు 


23 


ఇంగ్లీషు బోధించ్చే ఉపాధ్యాయుడు కావాలని ప్రకటన చూశాడు. 
ఉద్యోగం కోసం దరఖాస్తు పంపారు. పిలుపు వచ్చింది. కాని 
ఉపాధ్యాయుడు బి.ఏ. ప్యాసై ఉండాలన్నారు. 

ఖర్చులు భరించలేక బొంబాయినుండి మళ్ళీ రాజకోట 
చేరుకున్నారు. అక్కడ దరఖాస్తులూ విన్నపాలు రాయడం మొదలు 
పెట్టాడు. నెలకు రెండుమూడు వందలు ఆదాయం వస్తూ ఉంది. 


అవనూనం 


పోర్‌బందరు రాజావారికి గాంధీజీ అన్న సలహాదారుగా 
ఉండేవాడు. తప్పు సలహా ఇచ్చాడని తెల్ల అధికారి అతణ్ణి 
తొలగించాడు. ఆ నేరాన్ని విచారించేవాడు లండనులో గాంధీజీకి 
తెల్సినవాడు. అతనికి సిఫార్సు చేయమని అన్నగారు గాంధీజీని 
కోరాడు. ఇష్టం లేకున్నా గాంధీజీ వెళ్ళాల్సి వచ్చింది. అధికారి 
గాంధీజీ మాటలు వినకుండానే “మీ అన్న వట్టి తంత్రగొట్టు. 
నేనేమీ వినను. వినడానికి తీరికకూడా లేదు” అన్నాడు. అయినా 
గాంధీజీ ఎదో చెప్పబోయాడు. అధికారికి మరీ కోపం వచ్చింది. 
“స్రరిక వెళ్ళవచ్చు” అన్నాడు. అప్పటికీ గాంధీజీ “నన్ను పూర్తిగా 
చెప్పనీండి అన్నాడు. అధికారి మండిపడ్డాడు. నౌకర్ను పిలిచాడు. 
గాంధీజీని బైటికి వంపించమని ఆజ్ఞాపించాడు. గాంధీజీ 
వెనుకముందు లాడాడు. నౌకరు గాంధీజీ భుజం మీద చేయివేసి 
బైటికి పంపించాడు. 

గాంధీజీకి బాగా కోపం వచ్చింది. “మీరు నన్ను అవమాన 
పర్పారు. క్షమాపణ కోరుకోండి. లేదా తగు చర్య తీసుకోవాల్సి 
వస్తుంది” అని చీటీ రాసి అధికారికి పంపారు. “మీ ఇష్టం వచ్చిన 
చర్య తీసుకోవచ్చు” అని జవాబు వచ్చింది. 

గాంధీజీకి అవమానం అయింది. అన్నగారితో చెప్పారు. 
ఆయన ఊరడించలేకపోయారు. అధికారిమీద తగుచర్య 


24 


తీసుకోవాలనుకున్నారు గాంధీజీ. వకీళ్ళను అడిగాడు. ఫెరోజిషా 
మెహతా ఆ రోజుల్లో పెద్ద వకీలు. గాంధీజీ అన్నగారు అతన్ని 
అడిగారు. “చాలమంది వకీళ్లకు, బారిస్టర్లకు ఇలాంటివి కొత్తకాదు. 
కాగితం చించి పారేసి అవమానం దిగమింగడం మంచిది” అని 
అన్నాడు మోహతా. మెహతా చెప్పిన సలహా విషం లాంటిది 
అయినా గాంధీజీ మింగక తప్పింది కాదు. 

ఇంతలో గాంధీజీ అన్నగారికి పోర్‌బందరు వర్తకులు ఒక 
ఉత్తరం రాశారు. దక్షిణాఫ్రికాలో వారికి ఒక వ్యవహారం ఉంది. 
దాన్ని గురించి లాయర్లకు విప్పి చెప్పడానికి గాంధీజీని పంపించమని 
కోరారు వర్తకులు. గాంధీజీ అందుకు అంగీకరించారు. 

1893వ సంవత్సరంలో గాంధీజీ ఓడమీద దక్షిణాఫ్రికా బైల్టేరారు. 

దక్షిణాఫ్రికా 

దక్షిణాఫ్రికాలో నల్లవారిని చాల నీచంగా చూశేవారు. వారిని 
కూలీలు అనేవారు. గాంధీజీ కూడా నల్లవాడేకదా. ఆయన్ను కూలీ 
బారిస్టరు అనేవారు. గాంధీజీ ఆఫ్రికా వెళ్ళింది అబ్బుల్లా సేటు 
దావాకోసం కదా. సేటు గాంధీజీని కోర్టుకు తీసుకెళ్ళారు. గాంధీజీ 
తలపాగా చుట్టు కున్నాడు. జడ్జి గాంధీజీని తలపాగా 
తీసివేయమన్నాడు. గాంధీజీ తీసివేయ నన్నాడు. కోర్టు నుండీ 
వెళ్ళిపోయాడు. పత్రికలన్నీ ఆయన్ను పొగడాయి. గాంధీజీ ఒకసారి 
ఫస్టుక్షాసులో ప్రయాణం చేస్తున్నాడు. గార్డు వచ్చి నల్లవారు 
ఫస్టుక్తాసులో ఎక్కకూడదు. దిగిపొమ్మన్నాడు. ఆయన దిగలేదు. 
గాంధీజీని లాగివేశాడు. ఆయన అధికారులకు తెలియజేశాడు. 
వారు ఆయనకు మొదటి తరగతి ప్రయాణం ఏర్పాటు చేశారు. 
ఒకసారి ఆయన గుర్రపు బండిలో ప్రయాణం చేయాల్సివచ్చింది. 
బండ్లో అంతా తెల్లవారు ఉన్నారు. ఆయన్ను బండితోలేవాడిపక్కన 
కూర్చో మన్నారు. ఆయన కూర్చున్నాడు. ఆయన దిగలేదు. 


25 


7 


రయ 


నె 
లే 
స 


ళు (1 గ సు ణీ న్య 
వ. మ. Wd 
Ay OS AFD 0 (స 1 


KE 
2259S “UW క సి ళా గ్‌ శ 
pie me SS TAY 
ES స 
స బి 
మ? 


dts 


OMT BIT 
tinier 


i 


MN సట్‌ 


(స్త 





(ap) 


టాడలేదు 
రు. నలవారు రాచబాట 


య 


ఇ 


ట్టవద్దనా 
పక్కన నడవడం నేరం. గాంధీజీ ఒకసారి రాచబాట పక్కనుండి 


ణు 


పిచ్చిగా బాదాడు. గాంధీజీ మా 


మ. 
కొందరు తెలవారే బండివాణ్లి కొ 


య 


బండివాడు ఆయను 


26 


వస్తున్నాడు. పోలీసులు ఆయన్ను పడదోసి కొట్టారు. అబ్బుల్తా 
దావాలో రాజీ కుదిర్చారు గాంధీజీ. అక్కడి ప్రభుత్వం భారతీయులకు 
ఓటుహక్కు లేకుండా చేయాలనుకుంది. గాంధీజీ దాన్ని 
ఎదిరించాలనుకున్నాడు. అక్కడ “నేటాల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌” 
స్థాపించాడు. గాంధీజీ ఒక పెద్ద దరఖాస్తు తయారుచేశాడు. ఆంగ్ల 
ప్రభుత్వానికి పంపాడు. ఆ శాసనం చేయవద్దని ఆంగ్ల ప్రభుత్వం 
ఆఫ్రికా ప్రభుత్వాన్ని కోరింది. గాంధీజీకి విజయం లభించింది. 
తరువాత ఆయన భారతదేశం వచ్చారు. ఆఫ్రికా భారతీయులు 
పడే బాధల్ను గురించి ఒక కరపత్రం రాశారు. పత్రికలన్నింటికీ 
పంపారు. పంచిపెట్టారు. దక్షిణాఫ్రికా రావలసిందని కేబుల్‌ 
వచ్చింది. గాంధీజీ కుటుంబంతో బయట్టెరారు. గాంధీజీ ఓడ 
ఆఫ్రికా చేరింది. గాంధీజీ ఓడ దిగారు. తెల్లవారంతా గుంపులుగా 
రూడి ఆయన్ను బాదారు. ఒక తెల్ల ఆవిడ ఆ హింస చూడలేక 
పోయింది. దుండగుల్ని బెదిరించింది. గాంధీజీని క్షేమంగా ఇంటికి 
చేర్చింది. 

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒక శాసనం చేసింది. ఆ శాసనం 
ప్రకారం ఎనిమిది సంవత్సరాలు దాటిన నల్లవారంతా ప్రభుత్వం 
దగ్గర తమ పేర్లు రాయించుకోవాలి. గాంధీజీ అది చూచి 
సహించలేకపోయారు. పోరాటానికి సిద్ధం అయినారు. పోరాటం 
అంటే ఎదిరించడం కాదు. బాధపడ్డం. దానికి ఆయన 'సత్యాగ్రహం' 
అని పేరుపెట్టారు. ఎవరూ పేర్లు రాయించుకో వద్దు అన్నారు 
గాంధీజీ. ఎవరూ రాయించుకోలేదు. గాంధీజీని అరెస్టు చేసింది. 
ఇంకా చాలామంది పట్టుబడ్డారు. ప్రభుత్వం లొంగింది. మొదలు 
అందరూ పేర్లు రాయించుకోవాలన్నది. తరువాత శాసనం 
రద్దుచేస్తానన్నది. మొట్టమొదలు గాంధీజీ తమ పేరు రాయించు 
కున్నారు. ప్రభుత్వం శాసనం రద్దుచేయలేదు. గాంధీజీ అనుమతి 
పత్రాలన్నింటినీ తగుల పెట్టించాడు. మూడు సంవత్సరాలు 


27 


దాటాయి. ప్రభుత్వం శాసనం రద్దు చేయలేదు. మళ్ళీ సత్యాగ్రహం 

ప్రారంభించాడు. ఐదువేలమంది భారతీయుల్ని గాంధీజీ 

ట్రాన్సువాలుకు నడిపించాడు. తోవలో ఆయన అరెస్టు అయినాడు. 

తొమ్మిది నెలలు శిక్షపడింది. ఇరవై వేలమంది కార్మికులు సమ్మెచేశారు. 

పోలీసులు తుపాకులు కాల్చారు. అనేకమంది ప్రాణాలు విడిచారు. 

తుదకు ప్రభుత్వం లొంగిపోయింది. గొంధీజీ జయించారు. 
ఆయన భారతదేశం బైల్టేరారు. 


మహాతు గదు 
గౌంధీజీ సత్యాగ్రహంలో జయించాడు. ఆయన మహాత్ముడు 
అయినాడు. మహాత్ముడు భారతదేశం వచ్చాడు. అనేకమంది ఆయనకు 


సన్మానం చేశారు. మహాత్ముడు కొచరాజలో ఒక ఆశ్రమం స్థాపించాడు. 
ఆ ఆశ్రమంలో ఇరవై అయిదుమంది స్తీ పురుషులు ఉండేపారు. 


చంపరాను 


మనదేశానికి ఉత్తరాన హిమాలయా పర్వతాలున్నాయి. ఆ 
ప్రాంతంలో చంపరాను అనే జిల్లా ఉంది. అక్కడి జమీందార్లు 
రైతుల్ను చాల హింసలు పెట్టెవారు. ప్రతి ఇరవై ఎకరాల్లోన్లూ 
మూడు ఎకరాలు నీలిమందువేయాలని నియమం పెట్టారు. 
అందువల్ల రైతులకు చాలా నష్టం వచ్చింది. రోజంతా పని 
చేయించుకుని అణా, రెండణాలు కూలి ఇచ్చేవారు. మహాత్మునికి 
ఈ విషయాలు తెలిశాయి. ఆయన చంపరానుకు బైల్టేరాడు. 
పాట్నాలో ఆగాడు. అక్కడ ఆయన చాలామంది పెద్ద పెద్దవారిని 
కలిశాడు. వారిలో రాజేంద్రప్రసాదు ఒకరు. వారంతా గాంధీ 
మహాత్మునితో పోరాడ్డామని వాగ్దానం చేశారు. 

చంపరాను ముఖ్యపట్టణం మోతహారి. మహాత్ముడు అక్కడికి 
బైల్లేరారు. ఎనుగుమీద ప్రయాణం. తోవలో ఒక పోలీసు అధికారి 


28 


నుహాత్ముని దగ్గరికి వెళ్ళాడు. “చంపరాను విడిచి వెళ్ళిపోవలసింది” 
అనే ఆజ్ఞగల పత్రం మహాత్మునికి అందించాడు. “చంపరాను 
పరిస్థితులు తెలుసుకునేదాకా వెళ్ళను” అని మహాత్ముడు రాసి 
ఇచ్చాడు. “మీరు పోలీసు ఆజ్ఞలను ధిక్కరించారు. రేపు విచారణ 
జరుగుతుంది. కోర్టుకు హాజరు కావలసింది” అని రాసి ఉంది. 

తెల్లారి మహాత్ముడు కోర్టుకు హాజరు అయినాడు. న్యాయ 
స్తానం జనంతో కిటకిటలాడ్లిపోయింది. విచారణ ప్రారంభం అయింది. 
భారతదేశ ప్రజలు ఎక్కడ ఉన్నా వారి క్షేమం విచారించడమే 
నాధర్మం” అన్నాడు మహాత్ముడు. న్యాయ మూర్తికి ఎమీ తోచలేదు. 
కేసు వాయిదా వేశాడు. వాయిదారోజు రాకముందే ప్రభుత్వం 
శేసు వాపసుతీసుకుంది. గవర్నరు మహాత్ముని పిలిపించాడు. 
మహాత్ముడు గవర్నరుతో మాట్లాడాడు. చంపరాను రైతుల స్థితి 
విచారించడానికి ఒక సంఘం వేయబడింది. మహాత్ముడు కూడా 
ఆ సంఘంలో సభ్యులు. వారు ఒక నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వం 
ఆమోదించింది. రైతులకు నీలిమందు బెడద వదిలింది. 

ఇది భారతదేశంలో మహాత్ముని మొదటి విజయం. 


కారి శక విజయం 


అహమ్మదాబాదులో అనేక మిల్లులు ఉన్నాయి. వాటి 
యజమానులు కూలిలను చాల బాధపెట్టారు. కూలి తక్కువ 
ఇచ్చేవారు. ఎక్కువ పని చేయించుకునేవారు. కార్మికులు మహాత్ముణ్ణి 
పిలిచారు. మహాత్ముడు అహమ్మదాబాదు వెళ్ళాడు. యజమానులు 
మహాత్మునికి తెలిసినవారే, కూలి ఎక్కువ చేయమని వారికి 
నచ్చచెప్పారు. వారు వినలేదు. కార్మికులతో సమ్మె చేయించారు 
మహాత్ములు. సమ్మె బాగా సాగింది. కాని సమ్మె చెసె కార్మికులు 
చేయనివారిని బాధపెట్టారు. మహాత్ముడు చాలా బాధపడ్డారు. 
“సమ్మెవిషయం తేలేదాకా అన్నం ముట్టను అని వ్రతం పట్టాడు. 


29 


యజమానులు పరిష్కారానికి ఒప్పుకున్నారు. మూడు రోజులు 
కటిక ఉపవాసం చెసి విజయం సాధించారు మహాత్ములు. 


మ ఈ 
గ్ర / |... యా 
li aed , 
టీ. 
వ Ws Ra: 7 
Ee // ffl 1/1 Es 


per, 7 లీ 
న 


iy FR 


ర 
ఖీ ఓ 


లే 
ఆనా 
i) 


భ్తో 

OTR Tn 

rrr 
abel dad T tl 


FET 
djiiieg 
కైలీ లనే లక 4 
క్‌ టం, oa 
iy safes 
eae దన రర 


2050 
oe pe 
ల 0 





ఖడా 

మనదేశంలో ఉన్న రాష్ట్రాల్లో గుజరాతు ఒకటి. ఆ రాష్ట్రంలో 
ఖేడా ఒక ప్రాంతం. 1918వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో పంటలు 
పూర్తిగా చెడిపోయాయి. రైతులు శిస్తు మాఫీ ఇవ్వమని ప్రభుత్వాన్ని 
అడిగారు. ప్రభుత్వం వినలేదు. పూర్తి శిస్తు వసూలు చేస్తానన్నది. 
అక్కడి పరిస్థితులు విచారించడానికి ఒక సంఘం వేయమని 
మహాత్ముడు ప్రభుత్వాన్ని కోరాడు. మహాత్మునిమాట ప్రభుత్వం 
వినలేదు. మహాత్ముడు సత్యాగ్రహానికి సిద్ధం అయినాడు. సర్జార్‌ 
వల్లభభాయి పటేల్‌ తన వృత్తి వదులు కున్నాడు. రెండు వేలమంది 
సత్యాగ్రహానికి సిద్ధం అయినారు. ప్రభుత్వం రైతుల పశువులను 
అమ్మింది. ఆస్తులను జప్తు చేసింది. పంటలు జప్తు చేసింది. జప్తు 
చేసిన పొలంలోని ఉల్లిగడ్డను తొలగించమన్నాడు మహాత్ముడు. 
చాలామంది పంట తొలగించారు. అరెస్టు అయినారు. శిక్ష పడింది. 
వేలమంది జనం వారిని సాగనంపారు. నాలుగునెలలు పోరాటం 
సాగింది. ప్రభుత్వం రాజీకి వచ్చింది. పేదవారికి శిస్తు మాఫీ అయింది. 

విజయభేరి మోగింది. రైతులు పండుగ చేసుకున్నారు. 


రౌలటు చట్టం 


దౌర్జన్యంతో ప్రజలను అణచివేయడానికి రౌలటు చట్టం 
చేయబడింది. మహాత్ముడు దాన్ని సహించలేకపోయాడు. సత్యా 
గ్రహం చేయాలన్నాడు. వేలమంది సభ్యులుగా చేరారు. 
సత్యాగ్రహానికిగాను ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందో చూడాలను 
కున్నారు. ఒక రోజు మానుకుని ఉపవాసం చేయాలని మహాత్ముడు 
ప్రజల్ని కోరారు. 

30 మార్చి ఆదివారంనాడు హర్తాళ్‌ చేయాలని మహాత్ముడు 
నిశ్చయించాడు. తరువాత ఆ తేదీ మరుసటి అదివారానికి 
మార్చబడింది. ఆ రోజు 6 ఎప్రిల్‌ అవుతుంది. 


31 


ఢిల్లి 
ఢిల్లీ ప్రజలకు తేదీ మార్చు తెలియలేదు. ఢిల్లీలో ముప్పై 
మార్చినాడే హర్తాళ్‌ జరిగింది. ఢిల్లీ భారతదేశానికి రాజధాని. అది 
పాడుపడ్డట్టు అయింది. ఒక్క దుకాణంకూడా తెరువబడలేదు. ఒక 
పెద్ద సభ జరిగింది. నలభై వేలమంది ప్రజలు సభకు హాజరు 
అయినారు. పోలీసులు తుపాకులు కాల్చారు. తొమ్మిదిమంది 
చనిపోయారు. చాంద్నీచౌక్‌ రక్తంతో ఎర్రబారిపోయింది. భారతదేశం 

యావత్తూ కోపంతో కన్నెర్ర చేసింది. 


బొంబాయి 


బొంబాయి ఏప్రిల్‌ ఆరు కోసం ఎదురుచూసింది. ఏప్రిల్‌ 
మూడున మహాత్ముడు బొంబాయి చేరాడు. ఏప్రిల్‌ ఆరునాడు 
చౌపాతి దగ్గర వేలకొద్ది జనం కూడారు. అంతా సముద్రంలో 
స్నానాలు చేశారు. అనేక సభలు జరిగాయి. ప్రజలకు జైలు భయం 
వదిలింది. 

ఢిల్లీకి రావలసిందిగా మహాత్మునికి పిలుపు వచ్చింది. ఆయన 
ఢిల్లీ బైల్టేరారు. దోవలో ఒక పోలీసు ఒక ఆజ్ఞ అందించాడు 
మహాత్మునికి. ఢిల్లీ వెళ్ళవద్దని ప్రభుత్వం మహాత్ముణ్ణి నిషధించింది. 
మహాత్ముడు ఆజ్ఞను లెక్కచేయలేదు. అరెస్టు చేయబడినాడు. 
పోలీసులు మరునాడు బొంబాయి తీసుకువచ్చి మహాత్ముణ్ణి 
వదిలారు. 

మహాత్ముడు అరెస్టు అయినాడనే వార్త బొంబాయిలో అగ్గిలా 
పాకిపోయింది. నగరం యావత్తు ఉడికిపోయింది. మహాత్ముడు 
బొంబాయి వచ్చాడు. ఆయన్ను చూచి జనులు సంతోషంతో 
పొంగిపోయారు. నిముషాల్లో లక్షలకొద్ది జనులు పోగు అయినారు. 
“వందేమాతరం” అనే నినాదాలు ఆకాశం అంటాయి. ఊరేగింపు 
సాగిపోతూంది. కొంతదూరం సాగింది. గుర్రాలను ఎక్కిన పోలీసులు 


32 


ఎదురైనారు. గుర్రాలు గుంపులోకి చొచ్చుకునిపోయాయి. బెత్తాల్తొ 
బాదసాగారు పోలిసులు. కొందరు గుర్రాల డెక్కల కింద 
అణిగిపోయారు. కొందరు బెత్తపు దెబ్బలు తగిలి పడిపోయారు. 
పోలీసులు రాక్షసుల్లా జనాన్ని బాదారు. జనానికి పిచ్చెక్కింది. 
ట్రాములు ఆపారు. పోలీసులమీద రాళ్ళు రువ్వారు. హింస 
జరిగినందుకు మహాత్ముడు చాల నొచ్చుకున్నాడు. హింసకు దిగకుండా 
ప్రశాంతంగా ఉండి బొంబాయి గౌరవం దక్కించవలసిందని ఆయన 
బొంబాయి ప్రజల్ని కోరాడు. అహమ్మదాబాద్‌లో మిల్లు కార్మికులు 
అనేకసార్లు ఊరేగింపులు తీశారు. పోలీసులు కాల్పులు సాగించారు. 
జనులు చావడానికి సిద్ధం అవుతున్నారు. వారి కోపం చల్లారడంలేదు. 
పోలీసులు లొంగిపోయారు. ఓడిపోయారు. సైనికరాజ్యం 
ప్రకటించబడింది. 

మహాత్ముడు అహమ్మదాబాదు చేరాడు. అక్కడ శాంతి 
ఏర్పర్పాల్సిందని మహాత్ముణ్ణి ప్రభుత్వం కోరింది. పెద్ద సభ 
జరిగింది. “హింసను మానివేయాలి. చేసినదానికి పశ్చాత్తాప పడాలి. 
అలాచేయని నాడు మనం విజయం సాధించలేం” అని మహాత్ముడు 
ఉపన్యసించారు. 

అహమ్మదాబాదులో శాంతి ఎర్పడింది. 


జలియన్‌ వాలాబాగ్‌ 


పంజాబులో ఏప్రిల్‌ 6న హర్తాళ్‌ జరిగింది. అమృతసర్‌లో 
రెండురోజులూ హర్తాళ్‌ జరిగింది. అంటే 30 మార్చిన, 6 ఎప్రిల్‌న 
జరిగిందన్నమాట. ఏప్రిల్‌ తొమ్మిది శ్రీరామనవమి. పెద్ద ఊరేగింపు 
తీశారు ప్రజలు. ఊరేగింపులో వేలకొద్ది ప్రజలు పాల్గొన్నారు. 
ప్రభుత్వానికి కన్ను కుట్టింది. నాయకులను అరెస్టు చెసింది. 
ప్రజలు రెచ్చిపోయారు. దుకాణాలు అన్ని బందైనాయి. ఫ్యాక్టరీలు 
మూసివేయబడ్డాయి. బ్రహ్మాండమైన ఊరేగింపు బైల్టెరింది. 


33 


పోలీసులు రెండుసార్లు తుపాకులు కాల్చారు. అనేకమంది అక్కడే 
ప్రాణాలు వదిలారు. అయినా ప్రజలు వెనక్కు తగ్గలేదు. రక్తం 
చూసి ప్రజలు రెచ్చిపోయారు. అయిదారుగురు తెల్లవారిని 
చంపేశారు. తెల్లవారి బ్యాంకులు తగలబెట్టారు. టెలిగ్రాఫ్‌ తీగలు 
తెంపేశారు. పబ్లిక్‌ హాలు తగలబెట్టారు. పోలీసులు ఏమీ 
చేయలేకపోయారు. సైనికులు దిగారు. ఎప్రిల్‌ 11న నేల ఈనినట్లు 
జనం పోగైనారు. కాల్పుల్లో చనిపోయిన వారిని శ్మశానానికి పెద్ద 
ఊరేగింపుగా తీసికెళ్ళారు. ఆ జనాన్ని చూచి ప్రభుత్వం జనరల్‌ 
డయ్యర్‌ అనేవాణ్లీ పిలిపించింది. అతడు రాక్షసుడు. వచ్చిన 
తెల్లవారే అనేక మందిని అరెస్టు చేశాడు. సభలు నిషేధించాడు. 
ఏప్రిల్‌ 13 సాయంకాలం 4.30కు జలియన్‌ వాలాబాగ్‌లో 
సమావేశం జరుగుతుందని ప్రకటించబడింది. సభను ఆపడానికి 
డయ్యర్‌ ప్రయత్నించలేదు. సభకు పదివేలమంది ప్రజలు వచ్చారు. 
డయ్యర్‌ మిలిటరీవారితో అక్కడికి వచ్చారు. డయ్యర్‌ 
మిలిటరీవారితో అక్కడికి వచ్చాడు. సైనికులను వంద గజాల 
దూరంలో ఆ పార్కు గోడల మీద నుంచోపెట్టాడు. గుండ్లు 
అయిపోయేదాకా కాల్చమని ఆజ్ఞాపించాడు. ధనధనమని 
తుపాకులు పేలాయి. పిట్టల్లా జనం పడిచచ్చారు. రక్తం కాలువలు 
కట్టింది. పదినిమిషాల్లో 1,650 గుండ్లు కాల్చబడ్డాయి. 379 మంది 
చనిపోయారు. 1200మందికి గాయాలు తగిలాయి. తుపాకి 
గంండ్భు అయిపోగానే డయ్యర్‌ వాళ్ళి పోయోడం. 
జలియన్‌వాలాబాగ్‌ను ఎ భారతీయుడు మరచి పోలేదు. అది 
తల్చుకుంటే ఇవ్వాల్టికీ మన రక్తం వేడెక్కుతుంది. 

భారత ప్రభుత్వం అక్కడ ఒక స్మారకచిహ్నం నిర్మించింది. 
ఎప్రిల్‌ 13, 1961న మన రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ దానిని 
ఆవిష్కరించారు. 


34 


సహాయ నిరాకరణ 


మహాత్ముడు ప్రభుత్వాన్ని ఎదిరించమన్నాడు. దేశం 
మొత్తంలోనూ ప్రజలు ప్రభుత్వాన్ని ఎదిరించినారు. ప్రభుత్వం 
తుపాకి గుండ్లు కురిపించింది. అమాయకులను పొట్టన పెట్టుకుంది. 
ఏం చేయాలని మహాత్ముడు ఆలోచించాడు. ప్రభుత్వాన్ని అహింస 
ద్వారానే ఎదిరించాలన్నాడు. శాంతంగా సహాయ నిరాకరణ 
చేయమన్నాడు. అంటే ప్రభుత్వానికి ఎవిధంగానూ తోడ్పడవద్దని 
అర్థం. ప్రజలు సహాయం చేయకుండా ప్రభుత్వం ఎలా నడుస్తుంది? 
ప్రభుత్వం ఇచ్చిన బిరుదాలు, ప్రభుత్వపు ఉద్యోగాలు, పాఠశాలలు, 
కాలేజీలు వదిలి చేయమన్నారు. విదేశీవస్తువులు వాడవద్దన్నారు. 
ఖాదీ వాడమన్నారు. కల్లు, సారాయి మానివేయమన్నారు, 

మోతీలాల్‌ నెహ్రూ, దాస్‌, వల్హభభాయి పటేల్‌, రాజగోపాలా 
చారి, రాజేంద్రప్రసాద్‌ తమ వృత్తులు వదిలివేశారు. ఎనిమిది 
వేలమంది విద్యార్థులు పాఠశాలలు వదిలివేశారు. ప్రభుత్వం 
నడిపించే పాఠశాలలు పాడుబడ్డాయి. అనేక జాతీయ పాఠశాలలు, 
కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయి. 

సుభాస్‌ చంద్రబోస్‌ తన ఉద్యోగం వదిలేశాడు. 


స్వదేశీ 
1921జూన్‌లో బొంబాయిలో కాంగ్రెస్‌ సభలు జరిగాయి. 
ఖద్దరు కట్టుకోవాలని తీర్మానించబడింది. ఇతర దేశపు బట్టలు 
తగలేయాలని నిర్ణయం జరిగింది. జూలై 21వ తేదీన బొంబాయిలో 
పెద్ద సభ జరిగింది. లక్షమంది సభకు వచ్చారు. పెద్దమంట 
వేయబడింది. బట్టల గుట్టలు ఆ మంటలో పడ్డాయి. ఇంగ్రీషువారి 


రాజ్యం కాలిపోతున్నట్లు ప్రజలు సంతోషంతో గంతులు వేశారు. 
కేకలు పెట్టారు. 


35 


ఆగస్టు నెలలో మలబారులో మొపష్హాలు అనే తెగవారు 
తిరుగుబాటు చేశారు. వారు తెల్లవారిరాజ్యం అంతరించింది 
అనుకున్నారు. స్వరాజ్యం ఎర్పర్చుకున్నారు. అలీ సోదరులు 
మహాత్ముని దగ్గరి మిత్రులు. వారిని ప్రభుత్వం అరెస్టు చేసింది. 
మహాత్ముడు చాలా బాధపడ్డాడు. వెంటనే అందర్నీ విదేశీ వస్తువులు 
వదిలి వేయమన్నాడు. 

అలీ సోదరుల్ని కరాచీలో విచారించారు. రెండు సంవత్సరాల 
శిక్ష విధించారు. ప్రజలు మండిపోయారు. మహాత్ముడు ఒక 
ప్రాంతంలో పూర్తి సహాయ నిరాకరణ చేయించాలన్నాడు. దానికి 
ఆయన గుజరాతులో బార్గోలీని ఎన్నుకున్నారు. మహాత్ముడు 
స్వయంగా బార్గోలీ ఉద్యమం నడిపిస్తానన్నారు. 


రాకునూరునరాక 


17 నవంబరు 1922న ఇంగ్లాండు రాకుమారుడు బొంబాయి 
వచ్చాడు. బొంబాయి పాడుపడ్డట్లు అయింది. ఒక్క దుకాణం 
తెరువబడలెదు. ఒక్క ఫ్యాక్టరీ పనిచేయలేదు. బ్రహ్మాండమైన సభ 
జరిగింది. గుట్టలకొద్ది పరదెశపు బట్టలు తగుల పెట్టబడ్డాయి. 
మహాత్ముడు ఉపన్యసించాడు. రాకుమారునికి స్వాగతం ఇవ్వడానికి 
ఎవరూ వెళ్ళలేదు. కొందరు ఆంగ్లో ఇండియన్లు, పార్సీవాళ్ళు మాత్రం 
వెళ్ళారు. 

సభలో కొందరు దుండగులు ప్రజల్ని రెచ్చకొట్టారు. వారు 
కనిపించిన పార్సీవాణ్ణల్లా తన్నారు. మహాత్ముడు ప్రజల్లోకి వెళ్ళి 
ఆపుచేశారు. సభ జయప్రదంగా ముగిసింది. ప్రజలు ఇళ్ళకు తిరిగి 
పోతున్నారు. తోవలో కనిపించిన హోటల్నూ, విదేశీ వస్తువులనూ, 
తెల్లవారినీ మంటల్లో పడేశారు. సారాయి దుకాణాలు నాశనం 
చేశారు. ట్రాములు తగులబెట్టారు. పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టారు. 


36 


పోలీసుల్ని కొట్టి చంపేశారు. 'హింసి జరుగుతున్న విషయం 
మహాత్మునికి తెలిసింది. వెంటనే అక్కడికి పరుగెత్తాడు. మహాత్ముణ్ణి 
చూశారు. ప్రజలు పిల్లుల్లా ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు. 
పడిపోయిన పోలీసువారికి చికిత్స చేస్తూ అక్కడే ఉండిపోయారు. 
మహాత్ముడు పోలీసులను వైద్యశాలకు తీసికెళ్ళేదాకా అక్కడే 
ఉన్నారు. 

మహాత్ముడు బార్గోలీ వెళ్ళడం మానుకున్నారు. తనలోని శక్తి 
అంతా ఆవిరి అయి లేచిపోయినట్లు భావించారు. “అంతా 
కలిసిమెలిసి ఉంటామని వాగ్దానం చేసేదాకా అన్నం ముట్టను” 
అన్నారు. నాలుగు రోజులు ఉపవాసం చేశారు. పోట్లాటలు 
చల్లబడ్డాయి. మహాత్ముడు ఉపవాసం విరమించారు. 

19 నవంబర్‌నాడు బెంగాల్లో వాలంటీరు దళాన్ని ప్రభుత్వం 
నిషేధించింది. దేశంలో నాయకులందర్నీ అరెస్టు చేసింది. గాంధీ 
టోపీ పెట్టుకున్నవాణ్ఞల్లా అరెస్టు చేసింది. ఖద్దరు కట్టుకున్న వాణ్ణల్లా 
జైల్లో పెట్టింది. వాలంటీర్ల బట్టలు విడిచి చెరువుల్లో పారేశారు. 
కాంగ్రెస్‌ కార్యాలయాలు కూల్చివేశారు. ఇండ్లు తగులబెట్టారు. 
పంటల్ని నాశనం చేశారు. ఇన్ని చేసినా ప్రభుత్వం ఓడిపోయింది. 
మహాత్ముడు గెలిచాడు. మహాత్మునితో రాజీ బేరానికి వచ్చింది 
ప్రభుత్వం. జైల్లో ఉన్న వారందర్నీ విడుదల చేయమన్నాడు 
మహాత్ముడు. ప్రభుత్వం అంగీకరించలేదు. 


బౌరాచాౌరి 


1922 ఫిబ్రవరి 29వ తేదీన బార్జోలీ సత్యాగ్రహం 
ప్రారంభిస్తానన్నాడు మహాత్ముడు. మహాత్ముడు బార్గోలీ చేరాడు. 
ప్రజలంతా సిద్ధంగా వున్నారు. దేశం అంతా ఊపిరి బిగబట్టి 29 
ఫిబ్రవరి కోసం ఎదురుచూసోంది. 


37 


ఉత్తర ప్రదేశంలో గోరఖ్‌పూర్‌ ఒక జిల్లా. ఆ జిల్లాలో చౌరాచౌరి 
ఒక చిన్న గ్రామం. ఆ ఊళ్ళో ఒక ఊరేగింపు జరిగింది. పోలీసులు 
ప్రజలమీద తుపాకులు కాల్పారు. మందుగుండు అంతా 
అయిపోయింది. పోలీసులు పారిపోయి పోలీసు స్టేషనులో 
దాక్కున్నారు. ప్రజలు పోలీసు స్టేషనుమీద పడ్డారు. తలుపులు 
మూశారు. నిప్పు అంటించారు. ఇరవైరెండు మంది పోలీసులు 
అందులోనే కాలి చచ్చారు. ఈ వార్త మహాత్ముని గుండెకు బాకులా 
గుచ్చుకుంది. విలవిల్లాడాడు. ఉద్యమం రద్దు చేశాడు. అయిదు 
రోజులు నిరసనదీక్ష కొనసాగించాడు. 

గాంధీజీని సబర్మతి ఆశ్రమంలో అరెస్టుచేశారు. ప్రజల్ని 
రెచ్చగొట్టారని నేరం మోపారు. ఆరు సంవత్సరాల శిక్ష విధించారు. 
ఆయన్ను ఎర్రవాడ జైలుకు మార్చారు. జైల్లో మహాత్మునికి జబ్బు 
చేసింది. పూనాలోని సీజన్‌ ఆస్పత్రిలో చేర్చారు. దేశం అంతటా 
ఆయన కోసం ప్రార్థనలు జరిగాయి. మహాత్మునికి ఆపరేషన్‌ 
అయింది. బాగైనాడు. ప్రభుత్వం ఆయన్ను విడుదల చేసింది. 


బారోలీ 


G 
1028లో బార్జోలీ నుంచి రైతులు మహాత్ముని దగ్గరికి 
వచ్చారు. ప్రభుత్వం ఇరవైరెండు వంతులు పన్ను పెంచిందని 
వారు మహాత్మునికి చెప్పారు. సహాయనిరాకరణ చేస్తాం అన్నారు. 
వల్లభభాయి పటేల్‌ నాయకత్వం వహించాడు. ప్రభుత్వం కమీషన్‌ను 
నియమించాలన్నారు రైతులు. అప్పటిదాకా పన్నులు ఇవ్వం 
అన్నారు. ప్రభుత్వం పఠానులను పంపింది. భూములు లాక్కుంది. 
పశువుల్ని జప్పు చేసింది. భూముల నుంచి కదలవద్దన్నాడు పటేల్‌. 
రైతులు కదల్లేదు. రెండువందల యాభైమంది అరెస్టు అయినారు. 
ప్రభుత్వం ఓడిపోయింది. అందరూ విడుదల చేయబడ్డారు. 
కమీషను వేయబడింది. శిస్తు తగ్గించబడింది. 


38 


\ 
శ 
శే 
శ x WN 
“| wi 


స స్త 
గ స 
ian 
క 


శ Oo 


WN = 
శ్‌ 
NEY Pu % వ్‌ Pr: 
NY uN BIC Seen 
Wr WA ల్‌ ఇ ee. న య 
శ శ క ఆరా కల 
AR) Sr కో డో సం ల 






ళ్ళ 


న Ye or a RFE 
wat విడ" టి ర్త నం et, 
మ EEE గు BE 

She hs 
LR Boa ree] 

గి [) నే 

రన 


( ర్ట కె ‘= 
| (7 Ga యో నో గ్గ 
న్‌ oh 
iN fer Zs 

స NN స్స్‌ ల్‌ 
స శ x గే స కస! x ‘4 ళ్‌ / 
+ టు క్‌ 





బార్జోలీ సత్యాగ్రహి 'గాంధీ' 


“సెమన్‌ తిరిగిఫో” 


భారతదేశపు స్థితిని గురించి విచారించడానికి తెల్లదొర తనం 
కమీషన్‌ నియమించింది. ఆ కమీషన్‌కు నాయకుడు సైమన్‌ 
కాబట్టి దాని పేరు సైమన్‌ కమీషన్‌ అని పడింది. కమీషన్‌ 
నభ్యుల్లో ఒక్కడూ భారతీయుడు లేడు. ఆ కమీషన్ను 


బహిష్కరించాలన్నాడు మహాత్ముడు. 


ఫిబ్రవరీ మూడవ తేదీన కమీషన్‌ బొంబాయి చేరింది. యాభై 
వేలమంది ప్రజలు నల్లజెండాలు పట్టుకుని ఊరేగారు. "సైమన్‌ 
తిరిగిపో” అనే నినాదాలు ఆకాశం అంటాయి. పోలీసులు 
తుపాకులు కాల్చారు. కమీషన్‌ ఢిల్లీ, కలకత్తా, మద్రాసు వెళ్ళింది. 


అంతటా వారికి నలజండాలు ఎదురు అయినాయి. 


39 


రాక్షసత్వం జరిగింది లాహోరులోనే. లాలాలజపత్‌రాయ్‌ 
పంజాబు నాయకుడు. ఆయన సింహంలాంటివాడు. అందుకే 
ఆయనకు పంజాబు కేసరి అని పేరువచ్చింది. అరవై నాలుగు 
సంవత్సరాల లజపత్‌రాయ్‌ ఊరేగింపుకు నాయకత్వం వహించాడు. 
ఒక తెల్ల అధికారి సింహంమీద పడ్డాడు. కర్రతీసుకొని గుండెమీద 
కొట్టసాగాడు. సింహానికి అహింస జ్ఞాపకం వచ్చింది. ఎదురు 
తిరగలేదు. ఒక్క మనిషి సహితం కదల్లేదు. అధికారులు ఇష్టం 
వచ్చినట్లు బాదారు. లజపత్‌రాయ్‌ గుండెమీద గాయం తగిలింది. 
చేతికి ఒక గాయం తగిలింది. 17 నవంబర్‌నాడు లాలాలజపత్‌రాయ్‌ 
చనిపోయాడు. 

పంజాబు ఉడికిపోయింది. పోలీసు సూపర్నెంటును కాల్చి 
చంపారు. భగత్‌సింగ్‌ ఢిల్లీ శాసనసభలో బాంబులు విసిరాడు. 
ఆయన్ను, ఆయన మిత్రులను ఉరితీశారు. వంగదేశం 
పొంగిపోయింది. సుభాస్‌ చంద్రబోసు నాయకత్వం వహించాడు. 
“నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వరాజ్యం ఇస్తానన్నాడు. జవహర్‌లాల్‌ 
నెహ్రూ యువకులకు నాయకత్వం వహించాడు. ప్రజల ఓపిక 
చచ్చిపోయింది. ఎదైనా చర్య తీసుకోవాలని వారు తొందర 
పడుతున్నారు. 

ఉపస్తు 

1929 డిసెంబరులో లాహోరులో కాంగ్రెస్‌ జరిగింది. 
తెల్లవారికి చీమ కుట్టలేదు. “సంపూర్ణ స్వరాజ్యమే కాంగ్రెస్‌ 
లక్ష్యం అన్నారు మహాత్ముడు. కాంగ్రెస్‌వారు శాసనసభల్లో 
ఉండవద్దు అన్నారు. పన్నులు ఇవ్వవద్దన్నారు. సత్యాగ్రహం 
ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా ప్రారంభించాలి? ఈ విషయాలు 
మహాత్ముడు నిర్ణయించాలి. ఆయన రాత్రింబవళ్ళు ఆలో చించాడు. 
ఆరువారాలు ఆలోచించాడు. 


40 


12 మార్చి ఉదయం మహాత్ముడు ప్రార్థనలు జరిపారు. డెబ్బై 
ఎనిమిది మంది ఆశ్రమవాసుల్తో కాలినడకన సముద్రానికి బైట్టెరారు. 
ఊరూరా సభలు జరిగాయి. కల్లు, సారాయి నల్లమందు 
మానేయమని బోధించాడు. 5 ఎప్రిల్‌ 1930న మహాత్ముడు దండి 
చేరాడు. అంటే ఇరవై మూడు రోజులు నడిచాడన్న మాట. ఆయన 
వెంట అనేక వేలమంది సిద్దం అయినారు. నాటి రాత్రి ఎవరూ 
నిద్రపోలేదు. ప్రార్థనలు చేశారు. తెల్లవారింది. మహాత్ముడు 


| 
wa Me | 


ఖం టో 


కః 





సముద్రస్నానం చేశాడు. సముద్రపు ఒడ్డున ఉప్పు చేత్తో తీశాడు. 
ప్రభుత్వపు ఆజ్ఞను ధిక్కరించాడు. దండి భారత ప్రజలకు 
యాత్రాస్థలం అయింది. 

మహాత్ముడు దారి చూపాడు. దేశం మొత్తం ప్రభుత్వాన్ని 
ధిక్కరించింది. పిచ్చిగా అరెస్టులు చెశారు పోలీసులు. బొంబాయి 
కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉప్పు తయారుచేశారు. పోలీసులు 
దానిమీద పడ్డారు. అరవై వేలమంది జనం కూడారు. వేలమందికి 
బేడీలు వేశారు. తాళ్ళుగట్టి లాక్కుపోయారు. మహాత్ముడు ఎత్తిన 
పిడికెడు ఉప్పు 1600 రూపాయలకు అమ్మబడింది. దేశం 
మొత్తంలోనూ అరవై వేలమంది అరెస్టు అయినారు. మిలిటరీవారు 
పెషావరుల్లో డెబ్బెమందిని కాల్చి చంపారు. పండిత నెహ్రూకు 
ఆరు నెలల శిక్ష విధించబడింది. 


గుండ్రని బల్ల 


1930నవంబరులో లండన్‌లో గుండ్రని బల్ల సమావేశం 
జరిగింది. ప్రభుత్వం భారతీయుల్ని పిలువలేదు. ఇర్విన్‌ 
మహాత్మునితో మంతనాలు సాగించాడు. వారిద్దరూ ఒక 
ఒడంబడికకు వచ్చారు. దాన్న గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక 
అంటారు. జైల్లో ఉన్నవాళ్ళందర్నీ విడుదల చేయడం జరిగింది. 
రెండవ గుండ్రని బల్ల సమావేశానికి మహాత్ముణ్ణి పిలవడం 
జరిగింది. ఆయన కొళ్ళాయి గుడ్డతోనే లండను వెళ్ళాడు. 
జార్జిగారు విందుకు పిల్పాడు. అట్లాగే వెళ్ళారు. 


క్విట్‌ ఇండియా 
1939లో ప్రపంచ యుద్దం ప్రారంభం అయింది. బ్రిటిష్‌ 
ప్రభుత్వం భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి లాగింది. మహాత్ముడు 
వ్యతిరేకించాడు. 1942 ఆగస్టు 7వ తేదీన బొంబాయిలో కాంగ్రెస్‌ 


42 


మహాసభ జరిగింది. ఇంగ్లీషువారు భారతదేశాన్ని వదిలిపోవా 
లన్నారు మహాత్ముడు. సహాయ నిరాకరణ ప్రారంభించాలన్నారు. 
9వ తేదీ ఉదయం మహాత్ముడు, నెహ్రూ మొదలైన నాయకు 
లందర్నీ అరెస్టు చెసింది ప్రభుత్వం. నాయకులంతా జైళ్ళకు 
వెళ్ళడంతో ప్రజలు రెచ్చిపోయారు. ప్రభుత్వ భవనాలు తగుల 
పెట్టబడ్డాయి. రైలుపట్టాలు పెరికి వేయబడ్డాయి. కొన్ని ప్రదేశాల్లో 
చక్రవర్తి రాజ్యమే అస్తమించింది. 

22 ఫిబ్రవరి 1944న జైల్లో కస్తూరీబాయి చనిపోయింది. 
మహాత్ముని గుండె పగిలింది. అయినా మహాత్ముడు కదా. ఆయనకు 
సుఖమూ దుఃఖమూ సమానములే. 


రెండుముక్కలు 


వైస్రాయి వేవెల్‌ పదవి విరమించారు. లార్జ్‌ మౌంటు బాటన్‌ 
పదవి స్వీకరించాడు. అతను మన దేశానికి చివరి వైస్రాయి. 

వైస్రాయి భారతదేశం చేరాడు. “పాకిస్తాన్‌” లేకుంటే ఇండియా 
సర్వనాశనం అవుతుంది అని హెచ్చరించాడు జిన్నా. వైస్రాయి 
బాపూజీని పిలిచాడు. పదమూడు రోజులు వైస్రాయి మహాత్మునితో 
మంతనాలు జరిపాడు. 

మౌంటుబాటన్‌ జిన్నానుకూడా పిలిపించాడు. ఆయనతో 
పన్నెండు రోజులు మాట్లాడాడు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దల సభ. 
జరిగింది. పాకిస్తాన్‌ కోసం అంగీకరించాలా వద్దా? అనె ఎషయం 
చర్చకు వచ్చింది. తుదకు పాకిస్తాను ఇచ్చివేయడానికే నిర్ణయం 
జరిగింది. 

1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం అయింది. ఇందు 
లోంచి ఒక ముక్క చీలిపోయింది. పాకిస్తాను రాజ్యం ఎర్చడింది. 
రెండువందల సంవత్సరాల తెల్లవారిపాలన అంత మొందింది. 


దేశమంతా సంబరాల్లో నిండిపోయింది. పల్లెలు, పట్నాలూ అన్నీ 
దివ్వెలతో వెలిగిపోయాయి. దేశంలో ఆనందం పొంగి పారింది. 
43 


అపుడు బాపూజీ ఎం చేస్తున్నాడు? ఉత్సవాల్లో పాల్గొనడానికి 
ఢిల్లీ రావలసిందని కోరింది జాతీయ ప్రభుత్వం. అప్పుడు ఆయన 
కలకత్తాలో ఉన్నాడు. అయన వెళ్ళలేదు. “నేను ఉత్సవాల్లో 
పాల్గొనను” అన్నాడు. ఆ రోజంతా ఉపవాసం చేశాడు. 


ఢిల్లీ కల్లోలం 

పంజాబు రక్తంలో మునిగి తేలుతూంది. బాపూజీ పంజాబుకు 
బైల్దేరారు. పొకిస్తాను నుంచి అనేకమంది శరణార్చులు ఢిల్లీ 
వస్తున్నారు. వారి గాథలు విని హిందువులు ఢిల్లీ ముసల్మానుల 
గొంతులు కోయసాగారు. 

ఢిల్లీ మీదినుంచే పంజాబు వెళ్ళాలి. గాంధీజీ బండి ఢిల్లీ 
చేరింది. పండిత నెహ్రూ, సర్దార్‌ వల్లభభాయి పటేల్‌, రాజకుమారి 
అమృతకౌర్‌ స్టేషనుకు వచ్చారు. ఢిల్లీ దురంతాలు బాపూజీకి 
తెలియజేశారు. బాపూజీ ఢిల్లీలో దిగిపోయాడు. 

బాపుజీ ఢిల్లీ అడుగుపెట్టేవరకు కొంత శాంతి ఏర్పడింది. 
ఆయన పంజాబుకు ప్రయాణం అయినాడు. ఆనాడే ఒక సంఘటన 
జరిగింది. ముసల్మానులు అల్హర్లు చల్లారాయను కున్నారు. ఒక 
ముసల్మాను వర్తకుడు కొట్టు తాళం తీస్తున్నాడు. వీపులోంచి 
తుపాకి గుండు దూసుకుని పోయింది. నగరంలో పూర్తిగా శాంతి 
ఎర్బడలేదు. బాపూజీ నిరసన వ్రతం చేయడానికి సిద్ధం అయినాడు. 
నెహ్రూ, పటేల్‌, అయన్ను వారించారు. కాని బాపూజీ వింటాడా? 


చివరి దీక్ష 


1948 జనవరి 13న బాపూజీ నిరసన దీక్ష ప్రారం భించాడు. 
భారతదేశంలో రెండు భాగాల్లోని హిందూ, ముసల్మానులు సఖ్యంగా 
ఉండాలని నిరశనవ్రతం చెస్తున్నానన్నారు. 


44 


మొదటి రోజు ఆయన ప్రార్థన సమావేశానికి వెళ్ళారు. సభలో 
ఒకరు బాపూజీ ముసల్మానుల కోసం ఉపవాసం చేస్తున్నారు 
అన్నాడు. “నా జీవితం మొత్తం అల్బసంఖ్యాకుల కోసరమూ, 
దుఃఖితుల కోసరమూ అంకితం చేశాను” అన్నారు. 

రెండవరోజు ప్రార్థనా సమావేశానికి వెళ్ళవద్దని సలహా ఇచ్చారు 
డాక్టర్లు. సరేనన్నాడు. ఆ సమావేశంలో చదవాల్సిందాన్ని 
రొయంచోడు: ప్రార్థనా సమావేశపు సమయం అయింది. ఆయన 
నిలువలేకపోయాడు. 

బాపూజీ వైద్యుల్ని పరీక్ష చేయనీయలేదు. నీరు తాగ నన్నారు. 
అయిన బరువు రెండు పౌనుల చొప్పున తగ్గుతూంది. “భగవంతుడే 
రక్షిస్తాడు” అన్నారు. 

మూడవరోజు రాత్రి 2.30గ.లకే మేల్కొన్నాడు. వేడినీళ్ళు 
స్నానం చేశాడు. పాకిస్తానుకు చెల్లించాల్సిన యాభై ఐదు కోట్లు 
చెల్లించమని పండిత నెహ్రూ ప్రభుత్వానికి ఉత్తరం రాయించారు. 
ఆ రోజున నెహ్రూ, పటేల్‌ మొదలైన మంత్రులు ఆయన దగ్గరికి 
వెళ్ళారు. యాభై ఐదు కోట్లు 'చెల్లించడంలోగల ఇబ్బందిని 
తెలియజేశారు. బాపూజీ వినలేదు. యాభై ఐదు కోట్లు పాకిస్తానుకు 
చెల్లించబడినాయి. 

17వ తేదీన ఆయన బరువు 107 పౌనుల దగ్గర నిలిచి 
పోయింది. భారత పాకిస్తాన్ల నుంచి అనేకమంది నాయకులు 
టెలిగ్రాములు పంపారు. బాపూజీకి కొద్దిగా విశ్వాసం కలిగింది. 
నగరంలో పరిస్థితి తెలుసుకోవడానికి తన మనిషిని పంపారు. 

18వ తేదీకల్లా నగరంలో శాంతి ఎర్పడింది. పారిపోయిన 
ముసల్మానులు తిరిగి వచ్చేశారు. క్రమక్రమంగా వారు తమ 
పనులుకూడా చేసుకోవడం మొదలుపెట్టారు. అన్ని మతాలవారూ 
బాపూజీ దగ్గరికి వచ్చారు. ఆయన్ను దీక్ష విరమించమని ప్రార్థించారు. 


45 


అన్ని మతగ్రంథాల నుంచి కొన్ని భాగాలు చదవబడి నాయి. ఆ 
తరువాత ఎనిమిది బెన్సుల నారింజరసం తాగారు. 


అస్తనుయం 

మర్నాడు బాపూజీ ప్రార్థనా సమావేశానికి వెళ్ళారు. ఆయన్ను 
కుర్చీలో మోసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఆయన మాట చాల 
నీరసంగా ఉండింది. రెండవనాడు సమావేశానికి వెళ్ళారు. సభ 
శాంతంగా జరుగుతూ వుంది. బాపూజీ ఉపన్యసిస్తున్నాడు. సభలో 
ఒక చేతిబాంబు పేలింది. ప్రజలంతా దృష్టి అటువైపు మళ్ళించారు. 
“ఎందుకలా బెదుర్తారు? నేను చెప్పేది వినండి” అన్నారు బాపూజీ 
ఆ ధ్వని వినవే విననట్టు, 

25 జనవరి నాటికి సమావేశానికి జనం బాగా వచ్చారు. చలి 
కాలంలో నెల చెమ్మగా ఉంటుంది. కాబట్టి చిన్నచాపలు గాని, 
దళసరి బట్టగాని తెచ్చుకోవలసిందని ప్రజల్లో చెప్పారు బాపూజీ. 

1948 జనవరి 30, సాయంకాలం గం॥ 4-30 అయింది. 
సర్దార్‌ పటేల్‌ బాపూజీ దగ్గరకు వచ్చాడు. అది బాపూ భోజన 
సమయం. పాలు, ఉడికిన కూరలు, నిమ్మకాయలు, వెన్న 
బాపూజీకి అందించబడినాయి. పటేల్‌తో మాట్లాడ్తూనే భోజనం 
చేశారు. అది ఆయన చివరి రోజు. 

సాయంకాలం 5 గంటలు అయింది. ప్రార్థన సమయం 
అయింది. సమయానికి సరిగ్గా పనిచేయడం బాపూజీ అలవాటు. 
ఆయన సర్దార్‌ పటేల్ను పంపించారు. “అభా, మనూ” అనే ఇద్దరు 
అమ్మాయిల భుజం మీద చేయివేసి ప్రార్థన సమావేశానికి చేరాడు. 

అయిదు వందల మంది స్తీ - పురుషులు వంగి నమస్క 
రించారు. “పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాను” అంటూ వేదిక 
ఎక్కడానికి ముందుకు సాగారు. ఒకడు ముందు వరుసకు 
చేరాడు. అతని కుడిచేయి జేబులో ఉంది. అతడు వంగి 
మహాత్మునికి మొక్కాడు. త్వరగా వేదిక ఎక్కాలి అని. మనూ 


46 


అతన్ని తోసివేయబోయింది. వాడు మూడు పిస్తోలు గుండ్లు 
బాపూజీ ఎదలో కాల్చాడు. బాపూజీ పెదవుల మీది చిరునవ్వు 
మాయం అయింది. “హరేరాం, హరేరాం” అంటూ పడిపోయాడు. 

సిగ్గుతో సూర్యుడు కుంగిపోయాడు. భారత భాగ్యవిధాత 
అస్తమించాడు. దేశమంతా కటిక చీకట్లో మునిగిపోయింది. కన్నీటి 
ధారలతో సముద్రాలు ఉప్పాంగిపోయాయి. దుఃఖం భరించలేని 
కొందరు సముద్రంలో దూకి ప్రాణాలు వదిలారు. 

మరుసటిరోజు బాపూజీ భౌతిక దేహానికి “రాజ్‌ఘాట్‌'లో 
అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ఒక అందమైన సమాధి 
నిర్మించబడింది. 

1948 జనవరి 30 మనకు చాలా దుర్దినం. మహాత్ముడు 
మనను విడిచిపోయారు. బాపూజీ కలలు కన్న స్వరాజ్యం నిజం 
చేయడం మన విధి. ఆయన ఆశలు అడియాసలు కాకుండా 
చేయాలి. 


4/ 


